అనుభూతి 
యువభారతీయుల 
రజతోత్సవ కవితా సంపుటి 


సంపాదకులు": 
డా॥ బి. ఏ. సుబహ్మణ్యం 
డా॥ తిరుమల శ్రీనివాసా వార; 





రజతోత్సవ (ప్రచురణ 


(ప్రచురణ : 


యువభారతి రజతోత్సవ సంఫుం 


యువభారతి కొరాక్రైలయం 


అనుభూతి 
యువభారతీయుల 
రజతోత్సవ కవితా సంపుటి 


సంపాదకులు"; 
డా॥ జి, వి, ను|బహ్మా ణ్యం 
డా॥ తిరుమల శ్రీనివాసాచార్య 





రజతోత్సవ (పచురణ 


(ప్రచురణ : 


యువభారతి రజతోత్సవ నంఫుం 


యువభారతి కార్యాలయం 
ఆంధ సారస్వత పరిషత్తు భవనాలు, 
తిలక్‌రోడ్‌, "హైదరాబాదు - 500 001 


ANUBHOOTHI : An Anthology ot poems written by 
the members of Yuva Bharathi Published on the occa. 
sion of Silver Jubilee Celebrations. 


Editors : 
Dr. G.V. Subrahmanyam & Dr. T. Srinivasacharya 
© Yuva Bharathi 


Yuva Bharathi Silver Jubilee Publication No. మడ! 
First Edition : June 1992 

Copies : 1000 

Price : Rs. 20/- 

Cover Design : Sri Seela Veerraju 


Published by : 
Yuva Bharathi 


Silver Jubilee Celebrations Committee, 
Hyderabad-500 001. 

For Copies : 

Yuva Bharathi 

(A Literary & Cultural Organisation) 
Andhra Saraswatha Parisbath Buildings, 
Tilak Road, Hyderabad.500 001 

Printed at : 

Padmavathi Art Printers 

1_1.517/B/1, 

New Bakaram, Gandhi nagar, 


Hyderabad - 500 380. 
Phone : 611413. 


యువభారతి 
రజతోత్సవ సాహితి 





రాజకీయ చైతన్యానికి అతీతంగా ఉండగలిగే విశ్వజనీనమైన సాహిత్య 
స్పృహను సమాజంలో జాగృతం చేసి తెలుగు సాహిత్యాభిమానాన్ని ఇంటింటా 
జ్యోతిలా వెలిగించాలనే లక్ష్యంతో యువభారతి ఇరవై యేడేళ్ళకు పెగా ఉద్య 
మాన్ని సాగిస్తున్నది. ఉత్తమ సాహిత్యం పుట్టటంతో నే చాలదు. దానిని పజల 
దగ్గరికి తీసుకొనిపోయే [పయత్నం జరగాలి. పొలం దున్నే రైతులు, రాట్నం 
తిప్పే పల్రెటూరి పడతులు, మధ్యతరగతి మహిళలు, ఫ్యాక్టరీ కూలీలు, ఉద్యో 
గులు, ఉద్యోగినులు, యువతీ యువకులు, ఇలా చదువుకున్న (పతివారూ తెలుగు 
సాహిత్యంలో వెలువడిన _ అంటే వారి మాతృభాషలో వెలువడిన - సాహిత్యం 
చదవాలి. లేదా కనీసం ఆ సాహిత్యాన్ని గురించి పరిచయ మన్నా చేసుకోవా లి. 
అప్పుడే తెలుగు సాహితి సమాజంలో సజీవంగా |పవహించటానికి వీలుంటుంది. 
ఒక జాతిలో రచయితలు పుట్టటం ఎంత గొప్పో, సహృదయులు అధిక 
శాతంలో అభివృద్ది చెందటం కూడా అంతే గొప్ప, సహృదయ లోకాన్నీ, 
సాహితీ వాతావరణాన్నీ సమాజంలో కల్పించటంలో సాహితీ సంస్థల పాత్ర 
విశేషంగా ఉంటుంది. 

ఆ బాధ్యతను గురించి, చుట్టూ ఆనరించుకొని వున్న చీకట్లను తిట్టు 
కుంటూ కూర్చోవటంకంటె, [పయత్నించి ఎంత చిన్న దీపాన్న్నైనా వెలిగిం 
చటం మంచిదనే సూ క్రి ఊపిరిగా యువభారతి ఇన్నాళ్ళుగా సాహిత్యోద్యమాన్ని 
సాగిస్తున్నది. సామాన్య జనులు కూడా మహాకవుల రచనలలోని మాధుర్యాన్ని, 
తాత్పర్యాన్ని, సందేశాన్ని, శిల్ప సౌందర్యాన్ని తెలుసుకునేటట్టు ఉపన్యాసాల 
ద్యారా, కవితా వై భవాల (కవితలకు సరళ వ్యాఖ్యల) ద్వారా యువభారతి 
(పత్యేక _పయోగాలు నిర్వహించింది. లహరి ఉపన్యాసాలు, కవితా వై భవాలు, 
మందార మకరందాలు, వేమన వేదం లాంటి [గంథాలు ఇందుకు సాక్యాలు. 
పత్యేకించి యవతకు ఈ |పచురణలు కరదీపికలుగా పనికి వస్తున్నాయి. 


(పజాదరణం పొందాయి, 


iv 


విద్యార్థులకు, విద్వాంసులకు పనికివచ్చే చర్చాగోష్టులను నిర్వహించి, 
చదువుకున్న వారిలో ఆలోచనలు రేకెత్రింవ చేసే సారస్వతాన్ని సమావాని! 
అందించే పయత్నం చేస్తోంది యువభారతి. రచన, మహతి, ఈ దశాబ్దంలో 
తెలుగు సాహిత్యం, పాతి కేళ్ల ప్మతికారచన, తెలుగుకవిత : లయాత్మకత. 
ఇలాంటి గంథఖాలు పండితుల మన్ననలను అందుకున్నాయి. 


యువతకు సాహిత్యాన్ని నవ్య |పయోగాలతో నవనీతంలా అందించే 
ఉద్యమానికి యువభారతి |పతీక అనే భావం |పజలలో ఒక అనుభూతిగా 
ఆవిష్క_రించుకో గలిగింది ఈ సంస్థ! యువభారతి ఉద్యమంలో పాలుపంచు 
కుంటూ ఎన్నో రకాలుగా (ప్రోత్సహిస్తున్న యువభారతీయులు కొందరు కలిసి 
అప్పుడప్పుడూ కవితా సంపుటాలను (పచురించుకోవటం పరిపాటి. 


ఆ వరుసలో “అనుభూతి” ఒక మైలురాయి. రజతో త్సవాల సందర్భంగా 
వెలువడుతున్న ఈ సంపుటికి ఒక (పత్యేక మైన విలువ ఉంటుంది. అజంతా 
గుహల్లో అపూర్వ చ్మితాలను చితించిన వారిలో పరిణతులూ ఉన్నారు. 
సాధకులూ ఉన్నారు. అలాగే ఈ కవితా సంపుటిలో కూడా. యువభారతి 
అన్ని రకాల భావాల వారినీ గౌరవిస్తుంది. ఏ భావాలుగాని, ఏ భావజాలంగానీ 
కవితలో చెప్పినప్పుడు అది కళానుభూతిని అందించగలిగితేనే కవిత కాగలదని 
యువభారతి విశ్వసిస్తుంది. కళానుభూతికోసం కలాలు పట్టిన గళాల బృంద 
గీతం ఈ “అనుభూతిని సహృదయులకు అందిస్తున్నాం. 


యువభారతి రజతోత్సవాలలో 1992 జూన్‌ 1వ తేదీనాడు జరిగిన 
కవి సమ్మేళనంలో ' కవిమితుల చదివిన కవితలు కూడా ఇందులో కొన్ని 
చోటుచేసుకొన్నాయి. భారతీమితులు, భారతీభూషణులు, రజతోత్సవ సభ్యులు 
వంటి సభ్యుల రచనలు ఇందులో కూర్చ బడ్డాయి. రజతోత్సవ సంఘ సభ్యులు. 
కొందరు తమ రచనలను పంపి ఈ అనుభూతిలో పాలు పంచుకున్నా రు. 


ఇందులో పాల్గొన్న కవులందరికీ, ముఖపత శిల్పి థ్రీ నీలా వీ రాజు 
గారికీ ముదాపకులు పద్మావతీ ఆర్ట్‌ (పింటర్స్‌కీ, ఎన్నోరకాల సహాయం 
చేసిన ఎందరో మనస్వులకూ మా నమస్సులు, 


హైదరాబాదు. బీ. విం సు బహ్మణ్యం 
2 6.1992 యువభారతి అధ్యక్షుడు 


“అనుభూతిలో కవితలు.... 


10. 


మేం 


12. 


19: 


డాక్టర్‌ ఉండేల మాలకొండా రెడ్డి - నదిని హత్య చేయకండి 


" వాస్తుశిల్పి” బి. ఎన్‌. రెడ్డి - బి. ఎన్‌. భాషితాలు 
“సహజకవి” మల్లెమాల - చైతన్యదీపాలు 

డాక్టర్‌ తిరుమల శ్రీనివాసాచార్య _ శాంతివిలాసం 

డాక్టర్‌ నాగినేని భాస్కరరావు - నేటి భారతంలో దీపావళి 
డాక్టర్‌ వాసా పభావతి _ మనిషి 

పాతూరి శ్రీనివాస్‌ _ కొత్తగాలి 

డి.ఎ.ఎల్‌ .ఎన్‌, మూర్తి _ తెలుగులో అవధానములు 

దీవి శ్రీనివాసమూ రి - భావమందారాలు 

కె. నాగేందాచారి - కవిత్వం, నిత్యసత్యాలు 
సస్యశ్రీ - సజల మధ్యకు, మడత పడ్డ 


మగ్గాలు, దేశభ క్రి గీతం, 
ఎడారి పువ్వులు, మొలక నవ్వు 


ఊట్ట కొండయ్య జ్జ “యుగయుగమ్ముల 
భారతీయుడను నేను” 


డాక్టర్‌ వి వి యల్‌; 
నరసింహారావు we _పబుద్ధ యువభారతం 


10 


11 


14 


18 


19 


22 


26 


33 


36 


14. 
15. 
16. 
17. 
28. 
19. 
20. 


21. 
1 


22, 
23, 
24. 
25. 


26. 


27. 


29. 


బ్గా 
శె. వెంకట శివయ్య జ 
డాక్టర్‌ కొండలరావు, పలిచాట . 
డాక్టర్‌ ఎన్‌, గోపి ల 
డాక్టర్‌ నాగినేని భాస్కరరావు - 
డాక్టర్‌ ఆంతటి నరసింహం _ - 
డాక్టర్‌ ము క్రేవి భారతి వ 
డాక్టర్‌ ఎల్టూరి శివారెడ్డి జ 
డి. ఏ. ఎల్‌. ఎన్‌. క్త స్ట 


హరి చంద శేఖర్‌ క్‌ 


జి, కుమారస్వామిశాయడు . - 


చొప్పకట్ట చందమౌళ ఇ 


ఆన్వేషణ-నివేదన-. ఆత్మా హుతి 37 
శుభాకాంక్ష లు 39 
సముదమే నేవథ్యంగా 4l 
రూపాయి పాపాయి 43 
ఏం (వాయను తమ్ముడూ! 44 
తఉయల 47 
పాపం దారి! 51 
పొద్దున్నే పేపరు ర్‌2 
సంతహ్తాంతరంగానై్న్నై.... 54 
అద్దం, విషాద విషయ 
సందోహాలు 56 


జండా విలవిలకొట్లు కుంటోంది 58 


రమత్ర - (అ) 59 
శికపురం శైలజ - - ఈకాలం కవి 60 
చిల్లర భవానీదేవి - వ|జపుష్పం 62 
డాక్టర్‌ వడ్డూరి ఆంజనేయులు _ (పతిజ్ఞ 63 
గంటి లక్ష్మీ నారాయయణమూ శ్రి = వెండి వెలుగులు 64 


30. 


31. 


32. 


33. 
34. 
35; 
36. 
37. 


38. 


39. 


40. 


కం 
Vil 


నాయికోటి శివ పసాద్‌ _ పరివర్తనోగాది, నిరీక్షణ, పట్టా 
లపై పాణి, వినూత్నోగాది 65 


కె. శ్యాం పసాదరావు _ నరమేధం. బాల్యం శాపమా, 

ఎడారి రోదన, ప్రార్ధన, 

ధ్యానము ద 65 
జీడిగుంట సాయిబాబా - ఆకారం శ్రీకారం, అగష్టు 


పదిహేను, సూర్యుడా 
ఉదయించు, ఏముందని, 


అన్వేషణ 73 
గన్న మరాజు సాయిబాబా - పొదుపు, అందాల సుందరి, 
పాలు. జీతంలేని జీవితం 77 
బి. వసుంధర _ దీపలక్ష్మి 81 
దీవి రంగాచార్యులు - కాలం, స్వీయ స్యగతాలు, 
మేలుకొలుపు, శంఖారావం, 
దివ్యహారతి 85 
సాల|గామ్‌ - పద్మవ్యూహంలో జివనవాదం, 
పుస్తకం, ఫిజిసిస్ట పేమగీతం 90 
ములకల బాలాజీ పసాద్‌ _ చేనేత చైతన్యం 96 
కొరు పోలు మాధవరావు అ కళ్ళుమూ స్తే వెన్నెల, 
(శమామృతం, 
అవ్య కపాశం, మృత్యుశకలం 96 
డాక్టర్‌ జి. వి. సుుబహ్మణ్యం - మిసీ కవితలు 101 
వి. నాగరత్నకుమారి _ ఆశాభంగం, దర్శనభాగ్యం, 


సక తెలియాలి, ఘనుడు, 
బధిరుడు, అపశ్రుతి 103 


41. 


42, 


43. 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


పి, సంగారెడి 
౧ 
జి. సరోజదేవసాయం 


యం, మహంత య్య 


దర్పణం 

(ఎన్‌. వి. శాస్త్రి) 

సి, కామేశ్వరరావు 
బత్తిని విఠల్‌ 

డాక్టర్‌ వ్‌ సంపత్కుమూ 


రాచార్య 


ఎం. బసవ య్య 


vill 


క సీ కేమున్నది?, ఎవరయ్యా 


> ఇ 


ముందుకు వన్చేవారు?, 


ఇదే.[నా]లోకం?, సంఘీభావం 


"పెరగాలి, ఇదేనా |పగళతి 


107 


రోజూ తప్పక దండం పెడతా, 


అక్ష్యం - సాధన 


111 


సందేశం ,డాక్టర్‌,ఐకమత్యం, 


యుద్దభయం, కనువిప్పు 
(గ 


మి|త సందేశం, ఏది మిన్న, 


115 


అంటని వాళ్ళు, రాష్ట్రావతరణం, 
స్వాతం త్యమా సీవెడ్క_డ? 119 


కానుక, ఫార్ములా, పాణి 
[గహణమా నీకు వీడ్కోలు, 


రాంగ్‌ నంబర్‌, స్వేచ్చాభిక్ష, 


వైద్యం నేర్పించు 


విషాదంలో విరులు, పరి భ 


124 


మణం, చె తన్యసుధ, దిగులు 128 


మానవతా! నీ అసు 
ఎక్కడ, వెళ్ళిపో నేస్తం 


వెళ్ళిపో, సామాన్యునిసణుగులు 133 


మంగళ నమస్కారము, 


మంగళగీతము, మంగళ పభ 139 


శుభాశ౦స 


143 


డా॥ ఉండేల మాలకొండా రెడ్డి 


నదిని హత్య చేయకండి 


మబ్బుతల్లి ఒడినుండి 

మట్టిమీద జారిపడ్డ 

వాన చినుకులే యీ నది. 
కొండరా శ డీ కొట్టి 
గుండె పగులగొట్టుకొన్న 
వర్ష్యాశువులే మూ నది. 

ఏ కడలినుండి తాను 

ఎండకు ఆవిరిగా మారి 

ఆకాశం దేరెనో 

ఆ కడలినే చేరాలనే 

ఆరాటం మిక్కుటమై 

చిక్క_కుండ పరుగెత్తే 

చిన్నారి బాల యీ నది. 
కొండనుండి కడలిదాక 
కోనల కానల నడుమ 


కూనిరాగాలు తీస్తూ 


ఆగక సాగిపోయే 
ఆనందజీవని యీ నది, 


ఉన్న ట్రై వుండి 

ఉన్నత శిఖర ౦నుండి 

అగాధంలో పడ్డా 

అఖండ నృత్యం చేసే 

అపూర్వ జలపాత సుందరి యీ నది, 


అనుభూతి 


ఒకచోట “గంగ 

ఇంకొకచోట “వోల్గా” 
మరొకచోట “రెన్‌” 

వేరొకచోట “అమెజాన్‌” 
'పేరులెన్ని మారినా 

దారి మ్మాతం ఒక్కటిగా 

నీరధి గమ్యం చేరే 

నిత్య చెతన్య వాహిని యీ నది. 


నది వున్న చోచే 
నాగరికత వుందన్న 
నానుడి సాక్ష్యంగా 
సమస్త (పాణుల్ని 
చంకనిడుకొని 
చనుబాలు కుడి పే 
పచ్చిబాలెంత యీ నది, 


ఆకాశర మణి రాల్చిన 
ఆనందబాష్పధార యీ నది 
చల్లని నేలతల్లి పిదికిన 
స్తన్యధార a నది. 
పారినంత మేరకు 
పచ్చదనం కురిపిస్తూ 
దూకినపుడు విద్యుత్‌ 
రేఖలు మొలిపిస్తుం దీ నది. 
(శమజీవుల చెమటముత్యాల్ని 
కంఠహారంగా ధరిస్తుంది 
అ గజాతి వాడైనా 
అంటరారి వాడైనా 
భిషేకం చేసి 
అకల్మషుల్ని చేస్తుం దీ నది 
పులుల్ని మేకల్ని ఒక్క రేవులో 
నీళ్ళు _తాగిస్తుం దీతది: 


అనుభూతి 


“అనుభూతి 


కాలుజారి పడ్డో 
కావాలని పడ్డా 
(పతి పాణిని సమాదరంగా 
పరిగహిన్తుం ది నది. 
మునిగిపోయినవారిని బాధా 
ముక్తుల్ని చేస్తుంది 
మునిగితేలినవారిని ఆనంద 
ముగ్ధుల్ని చెస్తుం తటి, 
ఈ నదిలో . ఎందరు 
ఎలనాగలు మహారాణులు 
జల కీడ లాడినారో 
ఎందరు బాటసారులు 
దోసిళ్ళతో తమ దాహం తీర్చుకొన్నారో 
ఎందరు దీవరులు 
వలలు విసరి చేపల్ని వేటాడారో 
ఎందరు విష్ణవపిరులు 
కుత్తుక లు కోసిన కత్తుల 
నెత్తుర్ని కడిగారో. 
ఎందరు అనాధలు 
తమ వసుపు కుంకుమల్ని 
గాజు మెద్రైల్ని 
గంగలో కలుపుకొన్నారో 
అన్నిటిని తనలో భరించి 
అన్నెం పున్నెం ఎరుగని 
అమాయకురాలిగా 
అగుపిస్తుం దీ నది. 
నిప్పులు గక్కే ఎడారిలో 
అగ్ని (పవేశం చేసే సీతలా 
ఆత్మధై ర్యంతో 
అడుగులు వేస్తుందినది. 


కాకులు దూరని కారడవుల్లో 
అడవిపూలు జడనిండా తురుముకొని 
వయ్యారి వనకన్యలా 

వంపులు సొంపులు తిరుగుతుం దీనది. 


కిక్కిరిసిన నగర మధ్యంలో 
ముక్కు_మూసుకొన్న పాకీపిల్ణలా 
విస రేసిన ఎంగిలాకుల్ని 
పీష్టమీద మోస్తుం దీనది. 


ఈ నా దేశం ఒక నది 
ఎప్పుడూ |పవహించే జీవనది 
మంచుకొండ గుండె కరిగి 
మహీతలాన్ని ముంచెత్తే 
మహా పవి తభాగీరథి. 


ఈ నది యెదలో గునపాలు (గుచ్చకండి 

చక్కని జీవనధారను ముక్క_లు చేయకండి 
ఈ నా దేహం ఒకనది _ కదిలేగుండెల చప్పుళ్ళు 
కలబోసుకొన్న కవోష్ట రక్తరురి 

ఈ గుండెల్ని ఖండాలు చేయకండి 

జీవర క్ర (పవాహాన్ని చితిపై చిందించకండి. 


వాస్తుశిల్పి" బి. యన్‌. రెడ్డి 
వి యన్‌. భాషితాలు 


మంచీ = చెడుల కలయికయే మనిషి జీవితమ్ము 
మంచిని తీసుకొమ్ము _ చెడును వదులుకొమ్ము 
అరటిపండు తొక్క తీసి _ లోపలిపండు తిన్నట్టు 
వడ్డమీది పొట్టు తీసి - బియ్యం వండుకున్న ట్టు... 


అధికారం _ ఐశ్వర్యము అన్నీ వున్న వాడు 
ఏమి చేసినా చెల్లుతుందనే అహంతో 

గుజ్జం బదులు 'గాడిద నెక్కితే 

నడీవీధిలో నడ్డివిరిగేలా పడ్డాడట జ 


ల్లలు పుట్టకపోతే బాధ 
పుటి చనిఫోతే మరింత బాధ 


aoe 


అందమైన ఆకర్షణ లెన్నో వున్న (ప్రపంచంలో 
మనకు నియమావళి అనే ఒక కళ్ళిం వుంటేనే 
మన జీవితం సరియెన దారిలో నడుస్తుంది 
కళ్ళకు గంతలు కట్టిన గుజ్జంలా! 


సీదాసాదాగా జీవించాలనే ఆశయంతో 
పాదరక్షల్రేకుండా అడవిలో అడ్డంగా నడిచి 
ఆరునెలలు ఆస్పతి పాలై నాడట ఓ ఆశ్రమవాసి 
సాదా జీవితం అంటే సర్క_సుకాదని వేరే చెప్పాలా? 


అనుభూతి 


మనిషికి మంచీ చెడూ అనే ఆలోచన లేకపోతే 
సీతీ _ నియమం పాటించాలనే వివేకం లేకపోతే 
కనిపించినదంతా కావాలనే ఆశ చావకపోతే 
మనిషికీ _ గొడ్డుకీ తేడా ఏముంది? 


వంచి మనిషికి పబ్లిసిటీ అవసరం లేదు 

ధైర్య సాహసాలున్న వాడికి దండోరా లవసరం లేదు 
మృగరాజు అడవికి రాజని చాటడానికి 

మందీ మార్భలం - బాజా భజంతీలు అవసరం లేదు. 


కొన్ని జీవిత భాగస్వామికి చెప్పొద్దు 
కొన్ని సంగతులు పిల్లలకు చెప్పొద్దు 
కొన్ని స్నేహితులకు చెప్పొద్దు 
అన్నీ అందరికి చెప్పొద్దు 

నీవద్ద పనిచేసే వాడికి 

నెలనెలకు జీతమి సే 

వాడి బాగోగులు కాస చూసే 

మీరే దేవుడవుతారు వాడికి. 


అపజయాలు రెండు రకాలు 

పాను వేయకుండానే పనులు చేసీ 
ఓడిపోయేవారు కొంద రెతే 

ప్లానతో కాలయాపన చేసేవారు కొందరు 
సీవు ఎంత తొందరగా వని 

చేశావనేది ముఖ్యం కాదు 

ఆ పని ఎంత బాగా చేశావన్నది 
అంతకంటే ముఖ్యం- 


మనిషి సంపాదించిన దానిలో 
కొంత దానం చేయక పోతే 
అలుగు లేని చెరువు తెగినట్టు 
(పమాదభరిత మాతని జీవితం. 


అనుభూత్రి 


జ 


హాజక వి “మల్లెమాల” 


చైతన్య దీపాలు 


చెతన్య దీపాలు పసిపిల్లలు 
చిన్నారి మనసులకు లేవెల్లలు 


పిల్లలుండే చోట.పిలువకనే పలికేటి 
_పేమానురాగాలు కోకౌలలు ॥చై తన్య॥ 


లా 
రూపుగొన్న సరదాలు పసిపిల్హలు 
రేపటి తిధి వారాలు పసిపిల్లలు 
తొలిపొద్దు వెలుగులా.... 
తెలి మబ్బు పరుగులా.... 
నులి వెచ్చని గిలిగింతలు 
నింపుతారు పిలలు........ 
చై తన్యదీపాలు పసిపిల్లలు 
చిన్నారి మనసులకు లేవెల్లలు॥ 


లు 


య 
పరిమళించు రతనాలు పసిపిల్లలు 
పోరాడే (శుతిలయలు పసిపిల్లలు 
పచ్చిపాల నురగలా.... 

C9 

పెరగాలి తరగల్లా.... 
పలురకాల హాయి మనకు 
పంచుతారు పిల్దలు॥.... 
చైతన్య దీపాలు పసిపిల్లలు 
చిన్నారి మనసులకు లేవెలలు॥ 

(8) 

గ్‌ 


అనుభూతి 7 


అమ్మ చేతి య 

లెంతకమ్మనో.... 

లలవోకగ ఇచ్చు 

లంతక మ్మన___- 

తేట తెనుగు మాటలా....సెల 

యేటి అలల పాటలా 

పిల్లలు అది పనిగచెయు 

అల్లరి కడుకమ్మన॥.._ 

చై చె తన్య దీపాలు పసిపిల్లలు 

చిన్నారి మనసులకు లేవెల్లలు॥ 
% 


ఆర విరిసిన సిరిమల్లెలు 

ఎంత అంద మో 
ఆడుకొనే పసిపిల్లలు 
అంత అందము. 
నడయాడే నవ్వులా 
న రించే మువ్వల్దా 
దిసమొలతో తిరుగాడే 
పసిపిల్లలదే అందము! 
చైతన్య దీపాలు పసిపిల్పలు 
చిన్నారి మనసులకు లేవెల్పలు! 

డ్‌ 
గుడికి వెళ్ళు పల్టెపడుచు 
లెంత ముచ్చటో.... 
బడికి వెళ్ళు పిల్హ్లకాయ 
లంత ముచ్చట....॥ 
ఎల్మపాయపు గువ్యల్లా 
ఎగిరే తువ్వాయిల్లా క్త 
ఎదుగుతున్న వసీపీల్లలు 
ఎంతో ముచ్చట! 
చైతన్య దీపాలు పసిపిల్లలు 
చిన్నారి మనసులకు లేవెల్ల లు॥ 
% 


మమకారం _ వయసిచ్చిన 
వరం వాళ్ళకు 3 
మంచితనం ఆలం 

_ వాళ్ళ మాటకు _ 
మచ్చలేని నడవడి, 
స్వచ్చమైన ఒరవ( 
పసిపిల్లలె ఆదర్శం 
పెద్దవాళ్ళకు! క్‌ 

చైతన్య దీపాలు ప 
చిన్నారి మనుసులక 


గడుసుదనం -_ చిలి 
కవలపిల్పలు....ఆ 
పిలలకు....వసిపిల।: 
య రు 
కన్నతల్లులు.... 

౧ 
అనురాగమాలికలక 
ఆనంద డోలికలకు 
అందమైన అద్దాలు 
పసిపిల్లలు॥___ 
చెతన్యదీపాలు పసి 
చిన్నారి మనసులకు 

జ 


నేటిపిల్లలంతా....ము 
ముందు పెద్దలు....ఈ 
నాటి 'పెద్దలంతా....ఒక 
నాడు పిల్లలు వ్‌ 
అంతెందుకు గంగానది 
ఆదిశ కి గౌరి కూడ 
పుట్టినపుడు _పకృతినే 
బులిపించిన పిళ్టలు॥ 
చైతన్య దీపాలు వసిపిల్లలు 


డా॥ తిరుమల శ్రీనివాసాచార్య 


10 


“శాంతి విలాసం” 


లక్షలతో రమణులనే కొన్నాసు 

కోట్టువోసి జనకోటిని కొన్నాను 

కొన్నాను స్వాములనూ భూములనూ 

శాంతిని కొనలేక దెబ్బతిన్నాను. 
సంసారం చేయడమూ శాంతికోసమె 
సన్యా సైపోవడమూ శాంతికోసమే 
పెద్దలంత కలిసి మంచి (బహ్మచారికీ 
పెళ్ళిచేసి వేయడమూ శాంతికోస మే. 

శాంతి విరిసిపాడేను పచ్చదనంలో 

శాంతి మురిసి ఆడేను తెలదనంలో 

శాంతి కళలువాసేను నల్చదనంలో 

శాంతి కనులుమూ సేను 'సేరదనంలో. 
పాతాళం పొంగితే అశాంతే 
పెలోకం వంగితే అశాంతే 
న్యాయం పట్టాల పైన నడిచే 
నరశకటం జారితే అశాంతే. 

బలవంతుల కోసమని ఒక యుద్దం 

ధనవంతుల కోసమని ఒక యుద్ధం 

రణాలకూ కారణాలు అనేకం 

శాంతిస్టితి కోసమని ఒక యుద్దం! 


ఆకాశం వెదికినాను; శాంతి ఎక్కడుంది? 

అవని అంత వెదికినాను; శాంతి ఎక్కడుంది? 

చుట్టుపట్టు లరసి కడకు గుండెలోకి చూశా 
తారే 'బికుబిక్కు.న శాంతి నక్కివుంది!! 


అనుభూతి 


శా॥ నాగినేని భాస్కరరావు 


నెటి భారతంలో దీపావళి 


అవును నేడు దీపావళి _ భారతంలో మాతం తిమిరావళి 
మనిషి మనిషిలో, ఇంటింటిలో, వీధి వీధిలో . 
త్ర న CT Ce 
పెరిగి పెరిగి, మరిగి మరిగి, మురిగి మురిగిన సోమరితనంతో 
అవును నేడు దీపావళి _ భారతంలో మాతం తిమిరావళి. 
న్యూఢిల్లీ నుండి . కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, లక్షదీవులు 
లక్షలాది గామాల గల్రీ గల్రీకి క్ష తల్లీ తలి అంటూ 
మళ్ళీ మళ్ళీ పిలుపులో, చేతులు నలుపుతూన్న అప్పులం 
అవును నేడు దీపావళి _ భారతంలో మాతం తిమిరావ?. 
వరిశుభమెన బజారులు దుమ్ము లేవని దారులూ 
దేశీయ ఎరువులతో పండినపంటా, కపైలతో వండిన వంటా 
స్వచ్చమైన సీటితో పారే సెలయేళ్ళు, ఫలాలతో తీరాల చెట్లు 
ఒంటినిండా బట్టతో, కంటినిండా ని|దతో 
అరమరికలు, అసమానతలు లేని సంఘం కోసం 
ఆరుగాలం |శమిస్తూ ఆశల్ని పెంచుకుంటూ 
జాతి సమగతా రథంలో దేశభ క్రి అశ్వాన్ని పూన్ని 
పర్యటించే పౌర జీవన శాంతి"పె పరవశించే శాంతి శిరసు పె 
ఒకచోట - పటకా కత్తులతో, ఉ త్తరించని కేశాలతో 

విదల్బని గడ్డాల దాడితో. 
అవును నేడు దీపావళి _ భాళతంలో మాతం తిమిరావళి, 
ఒకచోట - కాలే కడుపు, వణికే కాళ్ళు, ఒళ్ళంతా చెమటతో 


అనుభూతి Il 


డా॥ నాగినేని భాస్కరరావు 


నేటి భారతంలో దీపావళి 


ఆవును నేడు దీపావళి _ భారతంలో మాతం తిమిరావళి 
మనిషి మనిషిలో, ఇంటింటిలో, ఏధి వీధిలో 
SUE మ | 
పెరిగి పెరిగి, మరిగి మరిగి, మురిగి మురిగిన సోమరితనంతో 
అవును నేడు దీపావళి _ భారతంలో మాతం తిమిరావశి. 
న్యూఢిల్రీ నుండి - కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, లక్షదీవులు 
లక్షలాది |గామాల గ్తీ గల్రీకి తల్లీ తల్రీ అంటూ 
మళ్ళీ మళ్ళీ పిలుపులో, చేతులు నలుపుతూన్న అప్పులరాయు శ్ళతో 
అవును నేడు దీపావళి _ భారతంలో మాతం తిమిరావళి, 
పరిశుభమైన బజారులు దుమ్ము లేవని దారులూ 
దేశీయ ఎరువులతో పండినపంటా, కపైలతో వండిన వంటా 
స్వచ్చమెన సీటితో పారే సెలయేళ్ళు, ఫలాలతో తీరాల చెట్టు 
ఒంటినిండా బట్టతో, కంటినిండా నిదతో 
అరమరికలు, అసమానతలు లేని సంఘం కోసం 
ఆరుగాలం |శమిస్తూ ఆశల్ని పెంచుకుంటూ 
జాతి సమగతా రథంలో దేశభ క్రి అశ్వాన్ని పూన్ని 
పర్యటించే పౌర జీవన శాంతిపె పరవశించే శాంతి శిరసు పె 
ఒకచోట _ పటకా కత్తులతో, ఉ త్తరించని కేశాలతో 

విదల్చని గడ్డాల దాడితో- 
అవును నేడు దీపావళి _ భారతంలో మాతం తిమిరావళి, 
ఒకచోట - కాలే కడుపు, వణికే కాళ్ళు, ఒళ్ళంతా చెమటతో 


అనుభూతి 11 


ఇడుముల వంగిన నడుము, మడమలు (తిప్పని బానిస (బతుకుల్నించీ 

అజ్ఞానం బంధాల్నుంచి తప్పించే "పేరుతో 

లైఫ్‌! త్‌ తో గండ గొడ్డ కళ్ళతో, బాంబులతో కొందరి. 

పర్యటిం' వ ల శాంతి పై పరవశించే శాంతివక్షస్థలం పె 
అమానుష చర్యతో 

అవును నేడు దీపావళి _ భారతంలో మాతం తిమిరావః, 

ఒకచోట... 

పరాయి దేశంనుండి, పరాయి భావాలో దేశ |పవేశం చేసి 

దేశీయుల్ని మచ్చిక చేసికొని మరులు. కొల్సి 

(భమలతో విభాంతం కల్పించి, విదోహం పుట్టించి 

దానికి భాషా కషాయం పట్టించి 

దొంగ రవాణా, దొంగవేషాలు, “సజీవ మానవ బాందిర్లు' 

ఆత్మాహుతి దళాలు, అంగనామణులు అత్యంత గోప్యంగా 

పర్యటించే పౌర జీవనళాంతిపె పరవశించే శాంతి శరీరానికి 

కొందరు పెడుతున్న హింసలతో చేస్తున్న గాయాలతో. 

అవును నేడు దీపావ? _ బారతంలో మాతం తిమిరావశి. . 

ఒకచోట == 

ఐదు నక్ష[తాల హోటళ్ళు (భారీ పర్మిశమల లోగిళ్ళు 

వృత్తి ఏద్యాకళాశాలలు _ ఆస్పుతులు, చర్మ వ్యాపార విభాగాలు 

స్మగ్లింగ్‌ కింగ్‌ లు, భూ, జల, వాయు మార్గాల మార్గదర్శకులు, 

నిత్యలంచ స్వీకరణ (వతులు నిత్యమద్య మదవతి ప్రియులు 

నిత్యహత్యకాండ పరాయణులు, వేలవేలకోట్టకు పడగలెత్తి 


పరువంతో పరుగులిడుతూ, భయ పెడుతూన్న పెట్టుబడి రాచసర్పంగా 
తను తినగా తినగా మిగిలిన, ఎండిన, ఎంగిలి కప్పేల్ని 


నోరూరించేటట్టు , లొట్ట లేసుకొని తినండని, వాటికి 
భాష మతం కత తెగ (పాంతం 


అధికారం లాలసతల పేర్ణతో 
మాయమాటల మసాలా పట్టించి విసిరేస్తే _ 
కాయకష్టం చేస్తూ కపట మెరుగని జీవులైన జన చీమలు 


న్‌ 


గుంపులు గుంపులుగా తోనుకుంటూ, రాసుకురిటూ- 


అనుభూతి 


ఒకర్నోకరు కొట్టుకుంటూ, తీట్టుకుంటూ, కుంటుకుంటూ 
ఆ కప్పల్ని పట్టిలాగుతూ తలోదారి వెళ్ళుతున్న తరుణంలో 
చలిచీమల నీతినిసెతం మర్చిపోయి |పవ ర్తిస్తున్న యీ సమయంలో 
అవును నేడు దీపావళి _ భారతంలో మాతం తిమిరావళి. 
(పతిచోట- 

చిచ్చుబుడ్లు లేకుండానే కదా వెలుగులున్నాయి 
తగులబడుతున్న గుడి సెలవల్ర 

కాకరవువ్వులు లేకుండానే కదా వెలుగుతున్నాయి 
కాలుతున్న అమాయకుల శవాలవల్ట 

బాంబులు సీమటపాకాయలు లేకుండానే కదా 
_పేలుడులున్నాయి మన రైళ్ళు, బస్సులు, వంతెనల వల్ల 
మతాబులు, విష్ణు భూచ|కాలు లేకుండానే కదా 
వెలుగులున్నాయి మన గుండెల్లో ఆరని మంటలవల్ట 

రా కెట్టు లేకుండానే కదా దూసుకుపోతున్నాము 
నింగిలోనికి మన వస్తువుల ధరలవల్ల 

ఈ మంటల రాగాలాపనకు న రించిన వెలుగులు 

నశించి బూడిదై నవేళశ_ 

బూడిదపాలై రోదిస్తున్న |బతుకులనిండా 

చిక్కని చీకటి చిందినవేశ___ 

అవును నేడు దీపావళి _ భారతంలో మాతం తిమిరావళి. 
పర్యటించే పౌరశాంతికి మొ తంగా గాధావళి, బాధావళి 
ఆవును నేడు దీపావళి _ భారతంలో మాతం తిమిరావళి. 


13 


డా॥ వాసా (పథావతి 


14 


వేం 


తన చుట్టూ వున్న సమాజపు 
సరిహద్దులలో పరుగులు పెడుతూ 

తన చుట్టూ ఆవరించి వున్న 
ఆలోచనాబంధాలతో ఆటలాడుతూ 

తన చుట్టూ పెనవేసుకున్న 
మమకారాల ఒడిలో కేరింతలు కొడుతూ 
తనకొర కే కాక 

తన చుట్టూ వున్నవారి కె 

ఆలోచించి ఆచరించేవాడు మనిషి. 


మహా సందమువంటి హృదయంలో 
పడిలేచే తరంగాలవంటి 
ఆలోచనాపరంపరలతో 

ఉవ్వెత్తున ఎగసిపడుతూ 

కాలికింద నేలను తవ్వే 

పరుల (పయత్నాల పెనుతుఫానులో 
నిశ్చలంగా నిలబడి 

నిర్భయంగా పలికే, 

సాహసమూ ర్తి మనిషి. 

పాత బాటలు గతాన్ని చూపుతున్నా 
నడిమి మాటలు పక్కదారులు వట్టిస్తున్నా 
కొత్త బాటలు చిమ్ముకుంటూ 


అనుభూతి 


నవభావం పేర్చుకుంటూ 
సాగిపోయే చైతన్యరూపం మనిషి. 


ఆరిషడ్వర్లాల హాహాకారాలలో 
పురుషార్థాల కొలిమిచిచ్చులలో 
_(పజ్వరిల నూత్న రూపం 
పడగలె త్తే ఆదర్శభావం మనిషి, 


వేయి గొంతులు తనలో వున్నా 
పదివేల గొంతులు తనచుట్టూ వున్నా 
తీయనైన పిలుపులతో 

నవ్యమార్గం తలుపు తట్టాలని 

కొ తదనం తొంగిచూడాలని 
ఉద్యమించే ఉద్యమరూవం మనిషి. 


స్వార్థం నోరు తెరచి నిప్పులు కక్కుతుంటే 
దేశ (పగతి చేతులు చాచి పిలుస్తుంటే 
పేజలకొరకు పరుగులె త్తేవాడు 

అందరిలో తానొక్క-_డై సీలిచేవాడు 
అందరిని ముందుకు నడిపేవాడు మనిషి, 


అజ్ఞానం చుట్టూ ఆవరించి వున్నా 
విజ్ఞానపు దీపం వెలిగించాలని 

ఆ వెలుగులో అందరినీ నడిపించాలని 
తపించే దీక్షామూ ర్తి మనిషి. 


బద్దకం సోమరితనాన్ని మప్పుతున్నా 
అవసరం చేతనాన్ని మేళ్కొలుపుతుంటే 
ఎదురువీచే పరిహాసాలను తోసుకుంటూ 
దారిపొడుగునా (ప్రయత్నాన్ని విత్తుకుంటూ 
సాగుచేసే హాలికుడు మనిషి. 

ఎన్ని కళలు నేర్చినా 

ఎంత రాగం నింపుకున్నా 

మరో మనిషి తన హృదయం మీటాలన 


అనుభూతి 


శ్ర 


కో త్ర రాగాలు పలికీంచాలనీ 
తపించే కళాతపస్వి మనిషి. 


తన చుట్టూ ఎగిసిపడే 

ధూళిదూసరితాలతో 

బరువెక్కిన తన కనురెప్పలను 

వ చల్చని మృదు తరంగమో విచ్చేసి 

తన కనురెప్పల పె కప్పిన ధూళిని తుడవాలని 
తన జ్ఞానేర్యదియాన్ని మేలుకొలపాలని 
విశ్వరాగం ఆలపించే 

అనురాగ గీతం మనిషి. 


నిత్యం తన ఆలోచనలకు 

కొత్త నగిషీలు చెక్కాలని 

కొత్త ఆలోచనాపుష్పాలు పూయించి 

కొత్త సుగంధాలతో ముంచెత్తాలని 

నిత్యం పరిశోధన గావించే పరిశోధకుడు మనిషి, 


ఎన్ని జీవులు పుక్కిలించి ఉమిసినా 
తరగని సమ్ముద జలంలా 

ఎందరు నమిలి మింగినా 

తరగని హృదయంతో 
ఆలోచనాతెరబావలు ఎత్తి 

ఈ విశాల [పపంచ సందాన్ని 
అవలీలగా దాటాలని 

అవస్థ పడేవాడు మనిషి, 


ఆపదకు కరిగినా, కోపానికి. ప్పెర్షికినా 
సంతోషానికి ఉవికినా 

స్థానం విడువని గుప్పెడు గుండెతో 
ఆలోచనా బాణాలను "పేర్చుకుంటూ 
ఆకాశంలో నక్షతంలా వెలిగేవాడు 
లోహాల్లో బంగారంలా మైరిసేవాడు మనిషి. 


అను భ్రూ.త్రీ 


మానాభీమానాలను సంధించే 
ఆరడుగుల మనిషి, 
అవమానం ఎదురైతే 
వామనుడై ఆకాశం ఎత్తుకు 'పెరిగేవాడు 
ఏ ఆయుధాలు చేతలేకుండానే 
ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ 
దేశాలు ఏలేవాడు మనిషి. 
పట్టుదలే (పాణంగా 
[పయత్నమే ఊపిరిగా 
అవయవాలే పరికరాలుగా 
చైతన్యమే మేలుకొలుపుగా 
సనిచేసే రూపం మనిషి. 


అందుకే చందునిలా అమృత వద్దడు 
సూర్యునిలా నిత్యచేతనుడు. 


(పాతూరి శ్రీనివాస్‌ 


18 


కొత్తగాలి 


అక్కడ 

నివురు ఊడిన కొ త్తగాలి 

ఆరని జాతివిద్వేషచితిని చూచి ఆశ్చర్యపోయి 
స్వేచ్చాస్యాతంత్యాల పై మళ్ళీ నీళ్ళు చల్చుతోంది 
శవాలమీది పువ్వులను ఏరుకొని వచ్చి 

మాలలు (గుచ్చి అమ్ముతోంది. 

తనకు రాజసౌధం నిర్మించిన చేతులే 

సమాధులు కడుతుంటే ఊపిరాడక తెల్పటోతోంది 
ఇక్కడ 

నివురు ఊదిన కొత్తగాలి 

ఆరని జాతి పౌరుషాగ్నిని చూచి ఆశ్చర్యపోయి 
పువ్వులు పంచి పెడుతోంది 

అనెకత్వంలో ఏకత్వం మళ్ళీ విస్తరిస్తోంది (వికసిస్తోంది) 
అవకాశవాదప్పు గుంటనక్క వెన్ను 

పునాదిరాళ్ళతో విరగిసోయింది 

రాజకీయ రావణకాష్టాలు ఎన్ని అడ్డుపుల్లలు వేస్తున్నా 
జాతీ ర కబిందువులతో గోపురాలను నిర్మిస్తోంది. 


కల ర; మూర్తి 


తలగులో అవధానములు 


దేశ భాషల లెస్సయౌ తెలుగులోనే 
కలదు అవధానమను కళాఖండ మొకటి 
ఆశుధార, ధారణయు, ధ్రైర్యంబు, బుద్ది 
బలము, జ్ఞానంబు, రసికత వలయు కవికి. 


తిరుపతి కవీందుల యుగంబు తెలుగునాట 
సాహితీ రంగముల యందు స్వర్ణయుగము 
కత సహ సావధానముల్‌ జరిపి పజల 
కవులు పండితులుగ జేయగలిగినారు. 


రాజసభల, (పబంధాల రచనలందు 
దరిశనంబిచ్చు మా కవితా వధూటి 
వాడవాడల పలెల పటణముల 


కరిగె తిరుపతి వేంక టేశ్వరుల తోడ. 


ఆం|ధమందు నేడు ఆష్టావధానులు 
శతవధానులై న సహజ కవులు 

గలరు పెక్కుమంది కైతల (కొంగొత్త 
విషయములు |పవేశ బెట్టినారు. 


వలదన్న అక్షరముల వీడుచును “నిషి 
ద్దాక్షరి” మంచి పద్యంబు గూర్చు 

గాంగ నిర రివలె కడువేగమున “ఆశు 
కవనంబు” అద్భుత కరణి జెప్పు 


అనుభూతి 19 


20 


“వర్ణన” కోరగా వర్ణచిత్రంబునే 
కనుల ముందరనె సాక్షాత్కరించు 
విపరీత అర్థాల వింత “సమస్యల 
స్పూర్తితో తెలివిగా పూ రిజేయు 
ఏవొ నాలుగు పొడిమాట లీయ వాని 
“ద త్తపది”గ సుమధుర పద్యంబు గూర్చు 
ఎన్నొసారులు మధ్య |మోయించి నట్టి 
“గంటలను గంట కొట్టిన కరణి జెప్పు, 


న్యస్తాక్షరి, చదరంగము, 
వ్యసాక్షరియున్‌, పురాణపఠనం, బేదో 
(పసావనకు ఛలోక్తులు, 

విసారము ఆనకవిత విద్యలు చూపున్‌. 
తేది యిచ్చిన వారంబు తెలుపుచుండు 
చీట్ట పేక చ్మితాక్షరి చేర్చి అందు 

ఏవొ ఎనిమిది అంశాలు నేర్పరుపగ 
జరుగు నష్టావధాన (పశ స్తసభలు. 
శతవధానాన వంద పృచ్చకులు అడుగు 
వశ్నలకు పూట కొక్కొక్క పం క్రి జెప్పి 
ఆంతమందున పూర్తి పద్యాలు తిరిగి 
చదివి అవధాని కవుల నాశ్చర్యపరచు. 


శ్రీనాథ కవిరాజు సీస పద్యాలలో 
శయ్యల సొంపుల చందమునను 
ధూర్జటి సుకవి శార్జూల మ త్తేభాల 
(పౌఢథ గంభీరమౌ రచనల వలె 
సుమతీ శతకకారు స్కుపసిద్ద కవిత 
కందాలలో మకరంద మటుల 
వేమన్న కవి ఆటవెలదుల నడకల 
సొంపు వైచ్శిత్యాల సొబగువోలె 


అనుభూతి 


ఒక. అవధాని కవుల కొక్కాక్క డగుచు 
కడు చమత్కార మాళ్చర్యకరము గాగ 
ఆశ ధారకు తగిన పద్యాలు జెప్పి 

సభను ముంచెత్తు నానంద సాగరమున. 


పద్యములకు కలుగు |పాచుర్య మిసుమంత 
తరుగలేదు కవుల కొరతలేదు 
భాషయందున అభిలాష కల్లి పఠింప 
పద్యమెంత యైన హృద్యమగును 


భావరస బందురంబగు పద్యములను 
దుడ్డుక[రతా కొట్టినా నడ్డి విరుగ 

G ట్‌ ట్‌ 
దరయగా దుడ్డుకరయే విరుగునేమొ 
పద్యములు చిరంజీవులై. వరలుగాదె! 


తరచు సాహిత్య సభల నేర్పరచి, కవుల 
కావ్యములు పెక్కు. |పచురించి, కవితగూర్చి 
పలు ఉపన్యాస లహరులు వెలయజేసి 
భారతిగ “యువ భారతి” వరలు మాకు, 


దీవి శ్రీనివాసమూర్తి 


22 


భాన మందారాలు 


ఎదుట ఉన్నంతవజకు ఇచ్చకపు పలుకులు 
ముఖము |తిప్పగనే పుల్పవిరుపు మాటలు 
పదవి ధనము బలమునుబట్టి గౌరవం 
ఆవి తగ్గినవానిపని పరాభవం 
ఇష్టమె కలిస్తే పేమబంధం 
అయిష్టంగా చేరితే మానభంగం 
మానవుని మేధస్సు |పకృతిని ఛేదిస్తోంది 
మనుషుల మనసు అధోగతికి జారుతోంది 
సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతోంది 
మానవత్వపు విలువ తరిగిపోతోంది 
మనిషి సాధిస్తున్నది |పగతా? అధోగతా? 
ఇదెవ్వరు విప్పిచెప్పలేని శేష పశ్న. 
ఆ గురువుకడ నేర్చుటచే తన జన్మచరితార్థం 
అయ్యింద నేవాడు అలనాటి శిష్యుడు 
ఫలానావారికి చెప్పాను తన |పతిభను 
గురించండి అంటున్నాడు నేటి గురువు. 
సీతికోసం నిలబడుట నాటి నాయకుల సద్గతి 
నోట్లు విరజిమ్ముట నేటి వినాయకుల పద్ధతి 
ధర్మంకోసం పదవిని తృణ పాయముగ 
విడిచారు ఆ (పభువులు 
పదవికోసం పరువు పోయినా ఫరవాలేదు 
అంటున్నారు ఈ పాలకులు, 


అనుభూతి 


న్యాయంకోసం సర్వం త్యజించారు. నాటి రాజులు, 
ఆ పదమునే తుడిచేశారు నేటితరాజులు'. 
మధువు, మగువ, మృష్టాన్నం ఇవే నేటి స్వర్తాఖ 
వానిని పొందుటయే అందరి జీవిత లక్ష్యాలు. 
ఆవసర మైనప్పుడు ఆంద లమెక్కి_ ౦చి, 
వంగి వంగి నమస్కరిస్తారు 
అది తీరిపోగానే ఎరగనలే (పవ ర్హించ - 
ఒక వక్కకు. తవ్వుకొంటారు. 
తనకు రావాలన్న ప్పుడు చై చారాలు ఉండాలంటాడు 
తాను ఇవ్వాలన్నప్పుడు ఆదర్శాలు కావాలంటాడు 
అందనిది తరతా త్యాగం 
అనవసరమంతా వైరాగ్యం 
కడుపులోని బిడ్డకు బయానా ఇచ్చుట 
నాటి కన్యాశుల్క (పతిష్ట 
గడపలో పురుషుని వేలం పొడుట 
నేటి వరకట్నం పరాకాష్ట. 
ఆడదాని మనస్సు అంతుపట్టని. ఇంద్రజాలం 
తెలిసికొను (ప్రయత్నం శుద్ద అవివేకం 
ఆడవారి మాటలు ఏటినీటి వాతలు" 
ఏది నమ్మిన ఏదరికి నీవు చేరలేవు 
ఆడవారి నవ్వు గులాబిపువ్వు రువ్వు 
మురిసి పట్టబోతే ముల్లు .దిగబ్బడు 
ఆడవారి చేష్టలు మధుర హాహల తపు 
అంతలోనే చెదరి ఆరని జాల, రగుల్చు 
ఎంత వార లయిన .ఆడ వారి మాట నమ్ముతారు 
అంతటితో ఆగక తోటి మగవారిని మందలిసార్లు 
విప్తవాలు ఉద్యమాలు వట్టి ఆర్భాటం 
భు కి కొాజకు వే 'పగటి వేషం 
ఎవరికి ఎటువంటి ఉత్తమ అక్షం గాదు 
శూన్యంగాక మ రేమౌత్తుంది. | బకుకు 
సినిమా తారల మీద మితిలేని వ్యామోహం 
తన మీద తనకే లేదు అంత అభిమానం 


అనుభూతి 23 


ఎచటనో జరిగించి చూపిస్తారు సినిమాలో 
అట్లా చేయాలనుకుంటారు. 'ఆర్భకులు జీవితంలో. 
ఎదుటవారికి' చెవుతుంటారు సీతులు 
తాము మాతం (తవ్వుతుంటారు గోతులు. 
ఎదుట వాడిని చూసీ ఏడ్వటం ఎక్కువయింది 
అదే వారి పతనానికి కారణమౌతుంది. 
ఎదుటవాని' పని ఎంతో సులభమనిపిస్తుంది 
పొరుగింటి పుల్లకూర భలే రుచి అనిపిస్తుంది. 
చదువు ఒకప్పుడు మనిషికి అలంకార౦ : జ్ఞాన ప్రదం 
అదియే ఇప్పటి" కాలానికి వ్యాపారం ధనలాభం 
తనకొఅకు తాను |బతుకుట మనిషిత త్వం 
ఇతరులకొజణకు తనను త్యబింిచుట దై.వగుణ౦ 
తనకొజకు పరులను వంచించుట రాక్షసత్వం. 
పదవికి వచ్చేదాక వల్రిస్తారు ఎన్నో సీతులు 
ఆ తర్వాత పారంభిసారు అబద్ధపు కూతలు 
ఉద్యోగ మొచ్చేదాక ఒకే పోరాటం. 
తీరా వచ్చాక ఆర్జన అనే ఆరాటం 
"పేమాభిమానాలు వట్టి జ. 
అవసరం తీరేవరకే ఆ నాటకం 
జీవించటముకోసం తిండి. ఏర్పాటయింది 
తినటానికే జీవించటం ఆలవాటయింది. 
పరిమితి ఉంటేనే ఏదయినా ముద్దు 
హద్దు మీరితే మన జీవితాలే' రద్దు 
గుంభనమయితేనే శృంగారం ఆందరి- 
విప్పిచెప్పితే అది ఎంతో! వికృతం; 
మనిషికి పకవుకు తేడా మనను-వాక్కు 
అవి 'ఉ చయోగించే*తీకునుబట్టో పరువు (జఈకఈ 
ఏమీ లేనినాడు ఆరుబ యటావముగా న్ని దిసోత 
ఆన్ని ఉన్న నాడు వట్టువరుపుమీభా'ఈనుకువట్టక' చస్తుంటాడు. 
ఏదీ తీసికొని రాసో హోకెరదుకీ” వేదన: రోదన 
ఒకటీ వంటరోనవ్పుడు' 'వ్యర్థంగదా' ఆకోందన 
కాలం కర్మం “కోత సోస్తే కోజటిశ్ళరుడౌతాడు' 
అవే కనుక తిర గళుడితో కాటికి" ద గరౌతాడు 





అనుభూతి: 


అనంతకాల గమనంలో మనిషి |బతు కెంత? 
సరిపోల్చ వీలుకాని అల్బాతిఅల్పమంత! 
సమాజపరిణామసిద్ధాంతం (గంథ ఆవిర్భావం 
సౌలభ్యజీవనగ మ్యం సనిత్యసత్యసూ తం 
మాగిజైన్‌ పట్టుట ప్యాషనయింది 
మెదడులో జ్ఞానంమా త్రం శూన్యమౌ తోంది 
నవలలో ఆదర్శసూ( తాలు వేలకువేలు 
ఆచరణలో చూపువారు [వేళ్ళమీద లేరు 
ఉన్నది ఇది ఆని చూపిస్తారు కొందు 
ఇది ఉండకూడదని అదే చూపిస్తారు మరికొందణు 
ఏదయినా మనడబ్బు దోచుట వారిలక్ష్యం 
మనసు చెడి బాధపడుట మన కర్మం 
(పభుత్వ పథకాలన్ని పైవాకికి క్రిందివారికీ 
మధ్య తరగతి (బతుకులు నడిసము దమున మునకలే 
ఓట్లకోసం ఎన్నో పొట్టు పడుతుంటారు 
కోట్టకు పడగలె త్రి కుక్కకంటె నీచంగా |బతుకుతుంటారు 
మనిషి ముం తీరును బట్టి చెప్పవచ్చును 
వాడు ముచ్చో మూర్చుడో మందమతో మేధావియో 
డబ్బుకు లోకం దాసోహం 
మగువకు బానిసె ఈ లోకం 
ఆడవారి అందం మగవారికి బంధం 
అదే కాకపోతే అసలు సృషే శూన్యం 
తప్పులన్ని టికి మూలకారణం ఆకలి మంటలే 
నేరాలన్ని టికి (పధానం అతివల అందాలే 
అతివల హృదయంలో అరలు ఎన్నెన్నో 
మగవారిని వంచించే వగలు మరెన్నో 
(బహ్మకయినా పుట్టు రెమ్మ తెగులని విన్నావుగా 
పిల్లదాని మహిమ తెలిసిందా పిచ్చినాయనా 
అబల : అతి సుకుమారమయిన అంగాంగ శరీరముతో 
సబల : స్వాదీనమున ఉంచి నిత్యం సతాయించటములో 
క్రీగంట నవ్వితే (ప్రణయం 
మునిపంట కొరికితే [ప్రళయం 


అనుభూశి 25 


కె, నాగేందాచారి 
“కవిత్వ 0౦” 


అక్షరాలతో యక్షగానాలు చేయిస్తుంది కవిత్వం 

పదాల ఎదల్లో సుదీర్చ సుధ్యాసవంతుల్ని పొంగిస్తుంది కవిత్వం 
నిశ్చలతటాకంలో విచ్చిన చెంగల్వ అది 

నెచ్చెలి సమాగమంలో వెచ్చని కరస్పర్శ యది 

కస్తూరీ సుగంధం కౌస్తుభంలో అందం 

కలగల్సినదె కవిత్వం 

కవిత్వం 

గుండెల్లో గుడారాలు వేస్తుంది 

మస్తిష్కంలో మతాబులు వెలిగిస్తుంది 

నేత నేపథ్యంలో దిగుళ్ళనెగళ్ళ నెమళ్ళను చి తీకరిస్తుంది ' 
శివాలె త్తి కవాతు చెస్తుంది 

శీర్గ మె తి సింహమౌతుంది 

దిసెమొలతో తిరిగే పసిబిడ్డ కవిత్వం 

కసిలోంచిపుట్టే రసయు క్తరాగం కవిత్వం 

స్పందించే హృదయం సంధించేదే కవిత్వం 
మందకొడిగావున్న డెందాన సందడి రేపేదే కవిత్వం 
కదందొక్కే గజ్జైలగ్నురం కవిత్వం 

కవ్వించి నవ్వించే యవ్వనగీతం కవిత్వం. 


నిత్యసత్యాలు 


క. మల్లెసౌర భాలు మహిత సౌధా గాలు 
మలయ మారుతాలు మరకతాలు 
ఆలి పేమముందు అన్నీ దిగదుడుపే 
నవ్యభాష్యకారి నాగచారి. 

2. మాన్య పీతిగల్లి మదత్యాగ మొనరించి 
బుధులు మెచ్చుపగిది ఎదుగవలయు 
సర్వకుభము లౌసగు సదుణమణిఖని 
నవ్యభాష్యకారి నాగచారి. 

త పణయపుటలు |దిప్పి పారవశ్యము నొంది 
రేబవళ్ళు చెలగు | పేమబీవి 
మరులుగొన్న మనసు మాటల కందదు 
నవ్యభాష్యకారి నాగచారి. 

4. నీరసించి దీర్భనై రాశ్య నశ్యంబు 
పీల్చబోకు చితిని పేర్చుకోకు 
చేవగలిగి సల్పు జీవన సమరము 
నవ్యభాష్యకారి నాగచారి. 

5. చెరుకుగడలకన్న సపెరుగుమీగడకన్న 
తెల్ల దాక్షకన్న తేనెకన్న 
తెనుగుకవితె నాకు తీయందనం నుమా! 
నవ్యభాష్యకారి నాగచారి. 

6. భూరిభూతిమీద భూభాగములమీద 
భూషణములమీద బుద్ధి తగదు 
బుధుల మెప్పు మేలు బుక్ర్కైడన్నం చాలు 
నవ్యభాష్యకారి నాగ చారి, 

7. శ్వేతకాంతి పుష్ప జాతులన్నిటియందు 


జాజిమల్లె కేది సాటిరాదు 
_పాభవమ్ము వలనే పదుగురి మెప్పులు 
నవ్యభాష్యకారి నాగచారి. 


అనుభూతి 27 


(పజల మధ్యకు 


_---ఇవేమిటీ వింత భయాలు? 

అందరికీ అందుబాటులోవున్న 
అరటిపండును 

కొందరికేనా కొరకరాని కొబ్బగి బొండం 
ఆ షేసిస్తోంది. 

ఎజ--ఇవేమిటీ అపస్వరాలు? 

“వాక్యం రసాత్మకం కావ్యం” అంటుంది 
సారస్వత వేదం, 

ఛందోబద్ధమెన పద్యమే చెప్పాలి అంటోంది 
సంప్రదాయ వాదం! 

అ వేమిటా రంగుల నీడలు? 

గుచ్చుకొనే గచ్చపొదల నెత్తిని, 
పుచ్చపువ్వులు పూస్తున్నాయి; 

పండుటాకుల పంగలలో గుత్తులు 
లత్తుక కత్తులు దూస్తున్నాయి! 

=వఎచటికి పోతా వీ రాత్రి 

అంతరాత్మలను అమ్ముకున్న 
(పబంధాల నుండి 

భుజబలాన్ని నమ్ముకున్న 
(పజల మధ్యకు. 


(శ్రీశ్రీకి శమావణలతో) 


అనుభూతి 


వుడతపడ్డ వుగ్గాలు 


అగ్గి పెట్టెలో పే ఆపురూపప్పు వలిపాలను 
ఉంగరాలలో దూరే ఉలిపొరలే నేసారట! 
మగ్గాలను నేడెందుకు మడిచేసేరు? 
చేనేతలు మీరెందుకు మానీ సేరు?___ 


జామిజంబుఖానాలూ -చీరాలా చీర లేవి; 
జమిలినేత లేవీ; ఆజామారులు ఏవి? 
ఏదీ పొందూరు పొటినూలునేత ధోతి; 
ఏదీ ఆ పట్టుసాలి వెలమనూలు ఖ్యాతి? 


ఏదీ పందలపాకది పాలనూలుకోవా; 
ఏదీ జనతాకోకల కొబ్బరి రసుకోరా? 
నాట్యం ఆడే నాడెల నాదం వినవడదే; 
కదురూకండెలు చేసే లాస్యం కనపడదే? 


ఆసుపోయు అమ్మే దీ, అరుగుమీద లేదే; 
సరిచేసే ఆలేదీ, పడుగు పక్క_లేదే? 
క్లో భో జ % 


నేసేందుకు నూలులేక ; చేసేందుకు కూలిలేక 
కతికేందుకు మెతుకులేక, కనలుతున్నాము 
బతికేందుకు తెర వులేక చితుకుతున్నా ము 


"పేదరికం పేక చేసి; బడుగుతనం పడుగుచేసి 
కడగళ్ళదో కలనేతలు నేస్తున్నాము 
పస్తులుండి ఆకళ్ళతో చస్తున్నాము. 


అనుభూతి 29 


30 


దేశభకి గీతం 


mm 


పరమ పనీతము వరదాయిని సీ 
చరితము భారతమాతా; 
కరములి త్రి కావింతుమమ్మ 
వరచరణములకు జోత. 
జననీ! స్వర్గముకన్న మిన్న యీ 
జన్మభూమి మా కెల్ల; 
మనస్‌ వర్గము లెన్నియున్న మా 
మధ్యలేక 5 ఎల్ల. 
సమ్మతమౌ నీకన్ని మతమ్ముల 
పారములే నీ హృదయం; 
ఇమ్మహి ఇను డేదెశను వెలిగినా 
తూరుపునే కదా ఉదయం! 
మువ్యన్నెల జాతీయ వతాకప్ప 
సీడ నిలిచి నిను చూసి, 
గర్వముతో నుప్పొంగెదమమ్మా 
నింగికి నిచ్చెన లేసి! 
ఒక చేతను “డాలొ”క చేతను కా 
లిక నాలుకవలె “బాకు”. 
పట్టి నిలిచి కనుపట్టుదువమ్మా 
పరాశ క్రి వలె మాకు! 
ఉ(గవాద ఉన్మ త శక్తులను 
ఉక్కడంప కై జారు 
ఎత్తి వట్టి, “ఎవరెస్టు” తెగని ఓ 
భ|దకాళిగా మారు! 


అఎడారిపువ్వులు 


ఎవరికోసము యీ ఎడారిని 

నవ్వినవి యీ పువ్వులు? 
ఆగిపోయిన యీ ఎడందను 

ఆరిపోవని దివ్వెలు! ॥ఎ॥ 
ఎండమావుల గుండె లోతుల 

లోనితడి పిండిన సరస్సులు; 
కొలనిలో కలువల రహస్సులు 

మహావీకర “సహారా”లో 
ఎవరికొరకో “వొయాసిస్పు”లు 

ఎవరివోలూ మహాశీస్సులు? ॥ఎ॥ 
కాలజీమూతాల కడలను 

జాళువా జలతారు వల్టులు 
కాళరా।| తిని పాలవెల్లులు 

మిన్ను మన్నుల తన్ను తెన్నుల 
ఎవరికి నడి నిశ నుషస్సులు? 

ఎవరు చేసిరి యీ తవస్సులు? ॥ఎ॥ 
జరభి కాటుక కంటి సెగలో 

“అరోరా బోరియాలిస్సు”లు 
పరమసత్యపు రోచిస్సులు 

కరుకులోకపు టిరుకు బాటను 
ఎవరు  తెల్చిరి యీ మహస్సులు 

ఎవరు చీల్చిరి యీ తమస్సులు ॥ఎ॥ 
ఎవరికోసము యీ ఎడారిని 

వేసిరీ పూసేసలు 
మోడువోయిన యీ ఎడందను 

మోసులెత్తగ ఆశలు? ॥ఎ॥ 

(లత “ “ఎడారిపువ్వులు”" చదివి 


అనుభూతీ 31 


రే2 


మొలక నవు Kk 


తొలకరి జల్లుల వలకరింపులకీ, 
విరిచిన బెల్లుల పరిమళింపులకీ, 
కట్లు కలకండ కాటులకీ, 
గొబ్లు కొనగోటి మీటులకీ 
మృత్తిక ఎద మెత్రపడి 
పొత్తు కాయ త్తమవుతుంది, మడి- 
దుక్కిదున్నిన కొ రులో 
మొక్క. మొలిచే కోరిక 
రేగి, రక తొడిగినప్పుడు, 
చాలు చెక్కిళ్ళు చెలమలై. 
చెమరుస్తాయి చి తడి. 
అట్టడుగు మట్టి పొరలలో 
పొ త్రిష పెట్టి, 
అణగి మణగి స్థాణువువై వున్న 
రేణువులను తట్టి 
నేలలోని “త ల్రితనా”నికి తలుపుతట్టి, 
మేలుకొలుపుతుంది మేదినిని, “అక్కడి”. 
అప్పుడేదో చెప్పరాని 
రసానుభూతికి వశమై 
అంకురార్పణకు తనను తాను 
ఆర్పించుకుంటుంది అవని ఒడి 
ఆ ఆనందాతిశ యంలో ఆవిర్భవిస్తుంది 
ధరణి అధరాన దరహాసం కాదు “ధరహాసం” 
“పుడమి పెదవిపై మొలకనవ్వు' 
అవును. మొలక నవ్వు! 


ఊొట్ల కొండయ్య 


“యుగయుగవ్ముల 
భారతీయుడను నెను” 


ఆ సము ద హిమాచలమైన సర్వ 
మేకమె, యవిభాజ్యమై, నాకమట్టు 

నా మనస్సీమలో నర్తనమ్ము సల్పు 
యుగయుగమ్ముల భారతీయుడను నిన 
ఏ నొకడ నీ మహావిశ్వమెల్ల గడచి 
కడచి కనరాని యొక కల్పకమ్మునందు 
తీవెనై , పూవునై, వింతతావినై తీ 
యుగయుగమ్ముల భారతీయుడను నేను. 
స్వవ్నమే జీవితమ్మయి, స్వప్న జీవి 
తమ్మెసత్యమై, స్వవ్న సత్యమ్మెయొక్కం 
స్వర్గమె ననే స్వర్గమె పాడినాను 
యుగయుగమ్ముల భార తీయుడను నను 
ఎరుకలేని పరులు నన్ను, హిందు వనిరి, 
వేదమతము నాయది, సర్వ విశ్వశుభము 
నాతపోఒధ్యయనాధ్యాపనమ్ములాయె 
యుగయుగమ్ముల భారతీయుడను సన్ను 
అర్భ_దేవుడు నా తండి, అఖిల కార్య 
జాత మార్గదర్శి భగవద్గీత నాకు 


కర్మరాహిత్యముం జూపి కాచు గురుడు 
యుగయుగమ్ముల భారతీయుడను నేను. 


అనుభూతి 


34 


కులము నాయది మానవకులము, జనని 
భరతజనయి| తి, వాల్మీకి వ్యాస బుద్ద 
కాళిదాసాది శంకర్నాగజులు కలరు 
యుగయుగమ్ముల భారతీయుడను నెను. 
సర్వ భాషాముఖుండను, సకల ఖచర 
మ వికచస్వర సమైక్య నివిడ మధుర 
సుస్వరమ్ముల నినదించు సురతరువును 
యుగయగమ్ముల భారతీయుడను నేను. 
సత్యమున హింసయును ర థాశ్వములజెసి 
శాంతి రథమున మానవజన్మ ముంచి 
నడుపు సారథి గాంధి శిమ్యడను నేను 
యుగయుగమ్ముల భారతీయుడను నేను. 


(బాహ్మణుడను నేనే, నేనె పంచముడను 
పరమపావనుడను నేనె, పాపి నేనె, 
శివుడనై తిని, తు మానవుడ నైతి 
wip భార తీయుడను నేను. 


శత సహ సార్బుదోదర సదనవాసి 
నగుచు సృష్ట్యాది నభ్యుదయాధ్వమ ౦దు 
నేతి నేతి యనుచు పయనించినాను 
యగయుగమ్ముల భారతీయుడను నేను. 
బాహ్య సందర్శనా పేక భ్రమలు గొలుపు 
లోకమునకు రమ్యాంతరాలోకన మ్మొ 
సంగనేర్చిన యోగ వర్చస్వి నేను 
యుగయుగమ్ముల భారతీయుడను నేను. 
శివము సుందర మగు సర్వసృష్టి నాకు 
మనుజజన్మ మానంద సంభవము నాకు 
త్యాగ మైహిక భోగభాగ్యములు నాకు 
యుగయుగమ్ముల భారతీయుడను నేను. 
జనన మరణాధ్వమున బెట్టి చనిరిచూడు 
మెవరొ నను, వారి కనుగొన నేగుచుంటి 
అంతమే లేని ఈ మహాయా[తలోన 
యుగయుగమ్ముల భారతీయుడను నేను. 


బీనివీనాంబరములు కె సేసి జగము 

దేహ సౌందర్య మర్చింస, దిశలు వెలుగ 
న్మిగహాంబరధారినై నిలిచినాను 
యుగయుగమ్ముల భార తీయుడను నేను. 


భోగమయమగు జగమున యోగమయుడ 
కామమయమౌ జగమున నిష్కామమయుడ 
పంకమున బుట్టు పద్మమై పరిమళింతు 
యుగయుగమ్ముల భారతీయుడను నేను. 
నన్ను శోషింప దెట్టి దుర్న యమునేని 
లోనికిం జొర దెట్టి వై రుధ్యమేని 

అట్టి గరిడీల బెరిగిన యట్టి వాడ 
యుగయుగమ్ముల భారతీయుడను నేను. 


ఒరునకును నాకు జీవనసరళి వెరు 

పాపమొనరించి వాడు దర్పమ్ము వడయు 
పాపమును కాలదోయు నిర్భయుడ నేను 
యుగయుగమ్ముల భారతీయుడను నేను. 


అఖిల జీవరాసులును నాయందె యున్న 
యట్లు నాలోన మసలుచున్నట్టు తోచు, 
సృష్టితో కలబేనిన జీవి నేను 
యుగయుగమ్ముల భారతీయుడను నేను. 


కొండపై చుక్కదిశ చూపుచుండు రేల 
కనులనింపును వెల్లు భాస్కరుడు పవలు 
భుజము తట్టు ననిలుడు ముప్పొద్దు నన్ను 
యుగయుగమ్ముల భారతీయుడను నేను. 
తలపు తలుపులు తోసె నే మలయపవన, 
మంతరము తొంగిచూచె నే కాంతి రేఖ? 
అంటుకొనిపోయి కనులు పరుంటి నిచట 
యుగయుగమ్ముల భారతీయుడను నేను. 


అనుభూతి 


“సాహిత్య బహ్మా" 
డొ॥ వి, వి యల్‌. సరసింహారాపు 


నం 
(ప్రబుద్ధ యువ ఫారతం 

మండుపెండల గుండెలు మండుచుండ 

జీవనము లేశ (బదు కెండి పోవుచుండ 

తిరుగబడు యువతను (పబోధింప 

ముసలి తెలుగుకవి వచ్చె “యువభారతీ? గళాన, 

నవ వసంతము, కోకిలారవము, మలయ 

మారుతము, “మల్లెమాల! గమగమ, మనసు 

పరవశింపజేసినను జీవన సమస్య 

మంటలెగజిమ్ము యువలోక మధ్యమందు. 

పదవు, లధికారములును, సంపదలు, 

అక మారన, అవినీతి గతు, లహంకృతులును 

సంఘమున వెట్టి తల వెయ సాగినపుడు 

(బతుకు తెరువు దొరకని యువతకు.నేడు 

కనబడెడు మార్గములు మూ; డొకటి 

ప్రశాంత సౌమ్యమార్గ, మయ్యది ఫలించనపు డగ 

వాద పద్దతి, అది ఫలింపనపు డొక్క. 

పెట్ట దౌర్జన్య వీభత్స విధికి దిగుట. 

అన్నియును మన కనుభూతమయ్యె నేడు; 

కాని కనువిప్పు కలుగ దొక్కంరికి నేని; 

ఎవరి స్వార్ధమ్ము వారిదే; ఎందు 

త్యాగభావ మిసుమంత గోచరింపదు జగాన, 


కావున నాత్మరక్షకు, నఖండ మహాభరతోర్వి రక్షకున్‌, 
భావితరాల వారికి శుభంబులు కల్లగ, వ ర్రమాన సం 

భావన చేసి మీ యువ సమాజము లింక పురోగమింపుడి, 
మీ వలె బాలబాలికలు మేలి పథమ్ముల సంచరింపగన్‌. 


యువలోకంబు నిరాశ నిస్పృహ నిరుద్యోగా ర్తి నుద్విగ్న మె 
పవలున్‌ రేలు దురంత దుర్భ్యసన దుర్వ్యాపార (పమ త్తంబునై 
భవితవ్యం బొక బండిసున్న యగు దౌర్భాగ్యస్థితిన్‌ చిక్కినన్‌ 
తవులున్‌ పాపము జాతి పెద్దలకు జొదాసీన్య దోషంబునన్‌. 


క. వెంకట శివయ్య 


అన్వేషణ-నివేదన - ఆత్మాహంతి 


ఎచ్చటెచ్చట నున్నావొ ఎరుగనై త్రి 
వెదకి నీ కోసమై కడు విఫలుడై త్రి 

కాని చివరకు “తెలుసుకొన్నాను నేను 
నీవు నా నిండుగుండె నున్నావటంచు. 


అందచందాల నపురూప మాలయమ్ము 
ఇంపు తొలుకాడ నేను కట్టించ లేను 
స్వామి హృత్సీమ మిగుల "శు భమ్ము జేసి 
కొమరు జొ త్రిల్ల కట్టింతు గుడిని నెను. 


చందనాగరు కర్పూర జలముతోడ 
స్వామి కావింపజాలను జలక మేను 
రాతి పవలని లెక వి|శాంతి లేక 
చేయగలవాడ రకాభిషేక మేను. 


షడసోపేత రుచ్య |పసాదములను 
“రస ఫలమ్ముల నై వేద్య మొసగలేను 
స్వామి నీ మీది భక్తి భూజమ్ము మధుర 
భావ ఫలముల సీకు నర్పణము సేతు. 


సీ విలాసార్థమై రమ్య నృత్యములను 
మించు న ర్రకిచేత చేయించలేను 
స్వామి! అంతర్ముఖుండనై. పరవశించి 
భావ నాట్యమ్ము సేతు నీ పదము గాంచి. 


ఆనుభూతి 37 


వేణు వీణా మృదంగాది వివిధ గతుల 
దివ్య సంగిత సంగతుల్‌ తీర్చలేను 
మేలి, నా మేనిలోని నరాలమీటి 

సోలి పలికింతు సప స్వరాల నేను, 


స్వామి నా గుండె నీవుండ నేమికొరత 
కాని నీ గుండె నేనుండ కలదు 'కోర్కి 
దిద్ది సీ గుండెలో నన్ను తీర్చువరకు 
స్వామి నా గుండెనుండి నిన్‌ వదలనయ్య. 


తనువు చిల్లులు జేసి సప్త స్వరాల 
ముర శినై నేను పాడనా పరవశించి 
నీ కరాబ్దము చేరనా నీదు పెదవి 
కోరనా ఉండిపోన నీ గుండెలోన. 


మేని చర్మము తీసి అనూనమైన 
ఢమరుకమ్మయి |మోగనా! ఢమర ఢమర 
యంచు సీ చేత ఆడనా! ఆడి ఆడి 

అలసి స్వామి! నీ సాయుజ్య మందుకోన. 


నాదు నశ్వర దేహమ్ము, వేద పేటి 

చేయనా స్వామి! నీకు, సీ చేత నుండి 
పోన, వేదరూవము దాల్చి పొంగిపోన 
ఊల్ల ముప్పొంగ నీ నోట నుండి పోన. 


అను భూతి 


డాక్టర్‌ కొండలరావు వెలిచాల 


శుభాకాెంతలం 


అందుకో నేస్తం నవ వత్సర శుభాకాంక్షలు, 

నవ్య దృష్టికి, నవ్య సృష్టికి, నవ్య మమతా వృష్టికి నా ఆకాంక్షలు. 
వాంఛలనంత మయి, “స్వభావమే సర్వభావమూ అవుతోన్న 

ఈ శతాబ్దం తుది దశాబ్దంలో అడుగు పెడుతోన్న ఈ తరుణంలో 
ఏమని కోరను నేస్తం నీ కొరకు? 

కలలు కరిగిపోతూ, కల్లలు పెరిగిపోతూ, కల్మషాల వడగండ్ల వానలు 
కురుస్తోన్న ఈ సమయాన 

ఏమని ఆడగను నే సం మనందరికొర కూ? 


చూడు నేస్తం! ఎంత తరిగిపోతూ ఉందో, సహభావం, సమతాభావం, 


సౌహార్ద భావం; 

ఎంత వీగిపోతూ ఉందో విశ్వభావం, విశాలభావం, విచక్షణా వివేచనా 
విన మతా భావం; 

ఎంత పెరిగిపోతూ ఉందో వేయితలల వెరి వేర్వేరు భావం, 
వేర్పాటుభావం. 


అంతా ఉండికూడా అంతటా అదేదో అయోమయంగా లేదూ? 

అంతటా ఏదో అగ్ని రగులుతున్నట్లూ, ఆకాశం పగులుతున్నట్టూ లేదూ? 
హృదయం పగిలిన ఏణలా పాడుతున్నట్టూ, మన'సేదో మలిన పడిన 
మానసంతో కృంగిపోతున్నట్లూ, 

మాటేదో మామూలుగా పెకలక మరుచుట్లు తిరుగుతున్న ట్లూ లేదూ? 


రాాతయింది, కాని తెల్లవారుతుందా? 
రోజూ ఏ గడ్డూ లేకుండా గ పైక్కుతుందా? 
సమయం సవ్యంగా సాగుతుందా అని భయంభయంగా లేదూ? 


అనుభూతి 39 


అందరమూ ఈ దేశవాసులమే, 

అందరమూ ఈ సంఘంలో భాగాలమే, 

అయినా ఇదేంటిది? ఇది ఇలా మునురుకొంటుందేంటిది 
విసురులాంటి విరుద్దభావం, కసురులాంటి కటువు భావం, 
కథోరభావం? 

ఇదేంటిది? దేహమొక్క టే; కాని మనసూ, మేధా, హృదయమూ, 
ఆత్మా, అంతస్పను భాగాలన్నీ వేర్వడినట్టు, 

చిన్న చిన్న గదులు కట్టుకొని “ఛిల్నన్లు” వేసికొన్నట్టు 

ఛిన్నా భిన్న మయిపోతున్నా యేంటిది? 

చూడు నేస్తం! చూడు! 


ఆకాశమంత నాగరికతలో కూడా అరిగిపోయిన అద్దంలా, కరిగిపోయిన 
చం దబింబంలా 


ఎలా కరిగిపోతూ ఉందో చూడు సంస్కారం, సహృదయ భావం. 
చూడు, మానవుడని పిలవబడేవాడిలో కూడా, 

' మనిషి అని భావించబ డేవాడిలో కూడా 

మానవత ఎంత మలిన పడిపోతూ ఉందో 

ఎంత మరుగున పడిపోతూ ఉందో 

ఎంత మచ్చుకైనా కనబడకుండా మాయమయి పోతూ ఉందో చూడు. 


రా నేస్తం! ఈ శుభవేళ, ఈ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొనువే ళ. 
కాస్త, తీరిగ్గా కూర్చొని మన క ర్రవ్యం గురించి బేరీజు వేసుకుందాం రా! 
రా! సీ గురించీ నా గురించేకాక, ఏ పాపాలూ ఎరగక, మన పాపాలకు 
గురికాబోతూ ఉన్న మన పాపాయిల భవితవ్యం గురించి 

మనసు విప్పి మాట్లాడుకుందాం రా! 

రా నేస్తం! ఈ శుభవేళ, శ్యుభమయిన మనసులో 

అభయమను హస్తాలో, 

“ఐక్యత” అను దీపాలను వెలిగిద్దాం రా! 


రా! చెక్కుచెదరని చెలిమి పూలతో మంచికి హారాలు కూర్చుదాం, 
మమతకీ హారతులు పడదాం, 


మానవతకి “మంగళహారతి పాడదాం రా! 


అనుభూతి 


డాక్టర్‌ ఎర్‌ గోపీ 


సము ద చె నెపథ్యంగా 


స్త్రీల పాదాల్లో పునీతమైన నేలకనుకనే 
భూగోళం బద్దలు కాకుండా వుంది 
కష్టజీవుల చెమటతో తడిసిన మట్టికాబ ప్రే 
పగుళ్టువారినా పగిలిపోకుండా వుంది. 

ఒక బృహ తర మైన కన్నీటి పుష్పం 
భూమికి గొడుగు పట్టబ్టై 

ఎడారిలో గుక్కెడు నీళ్ళు పుడుతున్నాయి. 


ప్రభాత బింబాన్ని కొప్పులో చెక్కుకుని 
పనులు చేసుకుపోతుందా మె, 

మధ్యాహ్న మారాండున్ని వీపుమీద మోస్తూ 
చెమటకు కాలువలు తీస్తా డతడు. 
సూర్యుడి శవంమీద పడి 

పక్షులు గగ్గోలుగా దుఃఖిస్తాయి. 
సముదమే నేపథ్యంగా 

మనిషి పాట పాడతా న్నేను. 

పిల్పల నవ్వులో పులకరిసాయి కనుకనే 
దిక్కులు పడిపోకుండా వున్నాయి. 
ఇంత పెద్ద ఆకాశం కింద 

చం్యదుడూ చుక్క_లూ చూస్తుండగానే 
పువ్వులు మరణించటాన్ని భరించలేను. 


అనుభూతి 41 


అగ్నివాణాల సాక్షిగా 

పక్షులు కూలిపోవటాన్ని సహించ లేను, 

ఎండను చీల్చుకొని మేఘాలు |వసరిసాయికనుక నే 
గాలివొళ్ళు కాలిపోకుండా వుంది. 

చెట్ట దేహాల నిండా |వణాలు కదుల్తాయి 

గుట్టలు రెక్కలు తెగి కూలి వడతాయి. 


క్షణం వెనక క్షణం నడుస్తాయి కనుకనే 
కాలం చీలిపోకుండా వుంది. 

మానవుడి (పయాణ మెక్కడికో తెలియదు. 
ఈ బాటకు ఆయాసమే రాదు 

ఎంత ఎత్తు కొండ'పెకైెనా పాకిపోతుంది. 


మనిషి నడుస్తాడు కనుకనే 

(వపంచం ఆగిపోకుండా వుంది. 

నరాలకు పాటలతోరణాలు కనబడతాయికనుకనే 
చైతన్యం ఆరిపోకుండా వుంది. 


డాక్టర్‌ నాగినెని భాస్కరరావు 


రూపాలు పాపాయి 


నన్నందరూ కోరతారు _ కాని 
కొందరు నన్ను పెడతారు పాతర 
కొందరు నన్ను పెంచుతారు పాపలా. 


నన్న ందరూ కోరతారు _ కాని 
కొందరు నా కోసం చేస్తారు ఘూరాలు 
కొందరు నా కోసం చేస్తారు ధర్మాలు 


నన్న ందరూ కోరతారు _ కాని 


కొందరు నన్ను పూజిసారు ఒక దేవతగా 
కొందరు నన్ను పరిగణిస్తారు ఒక మారకవస్తువుగా. 


నన్నందరూ కోరతారు - కాని 
కొందరు నన్ను మారుస్తారు బంగారంగా 
కొందరు నన్ను తారుస్తారు నల్ర బంగారంగా. 


నన్నందరూ కోరతారు _ కాని 
కొందరు నా కోసం ఏడుస్తారు 
కొందరు నా కోసం ఊడుసారు. 


నన్న౦దరూ కోరతారు _ కాని 
కొందరికి నే నుంటాను దగ్గరగా 
కొందరికి నేను పోతాను దూరంగా. 


నన్నందరూ కోరతారు _ కాని 
ఆయినవాడి కొక హాయి నిచ్చే రూపాన్ని 
లేనివాడి కొక చావు నిచ్చే శాపాన్ని. 


అందరికీ అందీ అందని గోసాయి చిట్కాని 

అందల మెక్కించేందుకు సిపాయిని _ కాని 
అణగదొక్కేందుకు కసాయిని 

అవును నేనొక రూపాయి పాపాయిని. 


అనుభూతి 


శాక్రర్‌ అంతటి నరసింహం 


44 


స (వాయను తమ్ముడూ 


ఏమి |వాయమంటావు తమ్ముడూ 
యేమి [వాస్తే యేమో అన్న భయం 
యేమీ (వాయకపోతే యెలాగా అన్న దిగులు 
రాత్రంతా మేలుకుని ఆలోచించాను 
దోపిడీ దొంగల గురించి _వాద్దామనిపించింది 
వాళ్ళు చేసే (కూర హింసల చూచీ 
అమాయకుల - నిస్నహాయుల _ ఆక్రందనలు విసీ, 
కలాన్ని రుశిపిద్దామనుకున్నాను 
వాళ్ళు 
ఆ దోపిడీ sD 
తమ కడుపుల చూపిసూ 
అక్రమ నమత చూపిసూ 
అనునిత్యమూ (పజల రకాన్ని న 
పేజా పరిపాలక జలూక జాతుల వేలెత్తి చూపిస్తూ 
ఏమంటావు? _ అని గద్దించినపుడు 
అవాక్కునై హ్‌ 
ల క 
నక్సలైట ఆకలి హత్యల చూచీ 
విచక్షణా రహిత హింసాకృత్యం చూచీ 
ఆత్మహనన సాహసాన్ని చూచీ 
కరుణాభరిత మనోవ్యధాసహిత కోవంతో 
కలమెత్తుదా మనుకున్నాను 


అనుభూతి 


వాళ్ళు! 
ఆ స 
నిత్య పీడిత దర్శిద (పజల చూపిందీ. 
అనునిత్యమూ వాళ్ళను దగాచేసి, దోపిడీచేసి, 
దోచి, దాచుకొనే మోసగాళ్ళ చూపించీ 
ఆ దొంగ మోసగాళ్ళకు అండగా వుండే 
దగాకోరు |వజా |పతినిధులనూ, 
న్మిష్కియాపర ప్రభుత్వాధికార్లనూ, 
ఎన్‌కౌంటర్ల పేరుతో తమను చేటాడుతున్న 
వభుత్యాన్నీ చూపిసూ 
తర్పనిస్తూ - ఏమంటావ్‌ అని గద్దించినపుడు 
అవాక్కు_నె పోతున్నాను 

జ og క్ల 


పబ్బం గడుపుకునే వంచనతో 
దొంగ వాగ్దానోవన్యాసాలతో చెల్టించీ, బెదిరించీ, 
వర దండుకొని గద్దెలెక్కి 
పేజా సంక్షేమాన్ని సామ్యవాదాన్ని 
గాలికీ నీటికి వదిలేసి, 
తాము చేసిన చట్టాలను తామే ఊల్పంఘిస్తూ 
చూచీ చూడనట్టు వూరుకునే 
బేఫర్యా పీయంభావుకుల పె 
విరుచుకు పడదామని వుంది 
ఆ కులం బలం ధనం గల అసామాన్యులు 
ఆ | పజా (పతినిధులు 
మేధావులో మేతావులో అయిన ఆ పరాన్న భుక్కులు 
వాగ్దానాల పునాదిరాళ్ళ సాక్షిగా 
(ప్రజాధనంతో తాము పోషిస్తూన్న గూండాల రౌడీల సాక్ష్యంగా 
సమర్థంగా, సతార్కికంగా 
సామాన్య |పజానీకం గూడా తోడు దొంగలే, అని _ 


ని రూపించినపుడు 
నేను నోరె త్తలేకపోయాను 
స జ జ 


అనుభూతి 45 


ఇంకేమని |వాయను తమ్ముడూ, 

అడుగు బయట పెడితే కనిపించే వతి దృశ్యమూ, 
వినిపించే వతి వాక్యమూ 

మానభంగాల సాక్షిగా (ాందీషాపుల సాక్షిగా 
సోమరిపోతులు అయిన కులమత గురువుల సాక్షిగా 
బాల్యావస్థ యెరుగని బాల కార్మీకుల సాక్షిగా 

క్షణ క్షణం పెరుగుగుతున్న ధరల చూచి = 
భవిష్యత్తులో సుఖజీవితాల కలలు కంటూ 
నిత్యావసర వస్తువుల గూడా - ఆఖరికి కాస్త పొలుగూడా _ 
కొనలేని దుస్థితిలో నిర్వేదం పొందుతున్న 
నిర్భాగ్యుల సాక్షిగా 

నా గుండెలు మండిపోయి 

ద హనజ్వాలలు కళ్ళల్లో చిమ్మి రేగగా 

రక్తం వేడెక్కి, నరాలు బిగిసి, 

కలం యీటెతో ఒక దెబ్బ వేశారు 

ఠపీమన్న శబ్దంతో కళ్ళు తెరిచి చూశాను 

ఇది కలా? నిజమా? 

పె దంతా కల! 

కలం కొసను తగులుకొనివున్న దినప తిక నిండా 
వోడుతున్న కొండంత ర క్షచారికలు మాతం 


నిజం! 
నిజం! 


ఇది ఆగేదెలా? 


అనుభూతి. 


ఉరియుల 


తశయల ఊగుతోంది 

పాపతో పూసులాడుతోంది 
వెలుగు నీడలమధ్య అమ్మ మనసు 
ఊగిసలాడుతోంది. 

ఊయల ఊగుతోంది. 


మరో ఆడపిల్ల- పెదవి ఏిరుస్తున్న పెద్దమ్మ 
లు ఆటీ (a) 
ఇక సీ పని సరి. వెక్కిరిస్తున్న చిన్నమ్మ 
గొంతులు చెవిలో గింగురుమంటుంటే 
పచ్చి బాలెంత పల్చని చెక్కిళ్ళలో తళతళలు 
కన్నీటిపొరల మిలమిల లు! 
ఊయల ఊగుతోంది 
పాపతో ఊసులాడుతోంది. 


ఊపు ఆగింది 
పాప మూతి విప్పింది 
కళ్ళు చిటించింది 
య 
గొంతు సవరించింది 
అమ్మ వెచ్చటి రొమ్ముకు హతుకు మళ్ళీ ఒ తిగిలింది. 
వో క 0 
తశయల ఊగుతోంది 
అమ్మ మనసు వెలుగు నీడల మధ్య ఊగిసలాడుతోంది. 


అనుభూతి 


అమ్మా... అమ్మా 

గుండె గొంతుకలో కొట్టాడింది 

నేనే. ఊయలలో పసిగుడ్డుని 

పొ త్రిళ్ళలో వసిబిడ్డని-నేనే!! 

నల్లని గుడ్డ లోంచి ఛాషకందని భావం 
అందకుండా పరుగుతీస్తోంది 

పాప చూపులు చదవటం రాని అమ్మ మనసు 
ఆతంగా ఎదురుచూస్తోంది. 
అమ్మా....నేనే....నేనే 

అది పిలుపో.... అమృతపు చినుకో! 
అమ్మ అంతరంగ తరంగం 
పొర్టిపొర్టి పొంగింది. 

ఊయల ఊగుతోంది 

పాపతో ఊసులాడుతోంది. 


ఆడ, మగ సృష్టి కవసరం 

అమ్మ (పేమ వృష్టి కవసర మా? 
సమాధానం కోసం అమ్మ ఎటో చూసోంది! 
కొడుకు లేక నరకంలో పడతావా 

ఆ కొడుకే నరకం తెస్తే 

సమాధానం కోసం ఆమ్మ అటు చూసోంది.! 
ఒక్కమాట చెప్పు - 

ఒక రౌడీ రంగయ్యకి, 

ఒక బండ రామయ్యకి, 

ఒక దుండగీడు దానయ్యకి అమ్మ కావడం కన్నా 
నాకు అమ్మవి కావటంలో ఆనందం లేదా! 
అమ్మ ఆటు ఇటు ఎటో ఎటో చూసోంది 
చీకటిదారి వెంట ఎటో 

కారడివి మధ్యలో ఎటో 

అగ్ని జ్వాలమధ్య హాహాకారంలా 

అమ్మ ఉక్కిరి బిక్కిర వుతోంది 


అనుభూతి: 


ఊయల ఊసుతోంది 

పాపతో ఊగులాడుతోంది 

ఇప్పుడు నిజం చెప్పు- 

హాస్పటల్‌ లో డాక్టరమ్మని 

బడిలో పంతులమ్మని 

కోర్టులో వకీలమ్మని చూసినపుడు 
ఏమనిపించిందో నిజం చెప్పు! 

వాళ్ళల్లో నేనాకతె కావాలని, కదూ! నిజం చెప్పు!! 
అమ్మ 'పెదాలపె చిన్న నవ్వు తశుక్కున మెరిసి, 
మరుక్షణంలో మాయమయింది 

ముఖాన చిరు చెమటలు తుడుచుకుంటూ 
ఉశయలతొట్టిలోకి వంగి, వంగి చూసింది. 

రీ పక్క. రూస్పీరాణి అట, 

మరోపక్క మగువ మాంచాలట, 

అంతలో, ఇంకోపక్క. రూపకన్వర్‌ 

మరింతలో ఉరేసుకున్న ముగ్గురక్కచెల్లెళ్ళు . 
అమ్మ కళ్ళు గట్టిగా మూసుకుంది 

ఆ బొమ్మలు మూకీసినిమాలా కళ్ళముందే 
కదులుతున్నాయ్‌ ఉయ్యాల తొట్టిలో 

ఊయల ఊగుతోంది _ 

అమ్మా....పాప గొంతులో పంచదార చిలుకలు 
అమ్మా....పాప గొంతులో కోయిల కులుకులు 
అమ్మ కళ్ళు తెరిచి అటు చూసింది 

నా ఆడుగులకి అరిసెలు పంచద్దు 

నా పలుకులకి చిలుకలు పెట్టదు 

నాకు పట్టుపరికిణీలు వద్దు 

పట్టాగొలుసులూ వద్దు 

కాసుల పేర్లూ వద్దు, గజ్జెల వడ్డాణాలు వద్దు 


ఒక్కటే విన్నపం, ఒక్కటే కోరిక!! 


ఉనుతూతి 


నా కళ్ళతో, చూడనీ 

నా కాళ్ళతో నడవసీ 

నా మనసుతో పెరగనీ 

నా మెదడుతో ఆలోచించసీ 

అవ్వుడు 

నేను అమ్మనౌతాను 

ముగురమ్మల మూలపుటమ్మనొతాను 

వ్య క్రినౌతాను, శ క్రినొతాను 

నన్ను, నన్నుగా బతకనీ!। 

పాప కాలి బొటనవేలు నోట పెట్టుకుంటూ 
కిలకిలా నవ్వింది, 

గలగలా నవ్వింది. 

అమ్మ మనసు వెలుగుదారివై పు పరుగుతీసింది. 
అమ్మ మనసు ఆవేశపుటంచులవై పు పరుగుతీసింది 
ఊయల ఊగుతోంది 

పాపతో ఊసులాడుతోంది 

తశయల ఊగుతోంది. 


డాకర్‌ ఎలూరి శీవారెడి 
తు య (అ 


పాపం దారి! 


పాపం దారి దిక్కులు చూస్తున్నది 
దిగాలుపడి, మనసు తల్లడిల్లి. 
వస్తారనుకొన్న వాళ్ళు రానే "లేదు 
వేచిఉంది యుగాలుగా 

చూచింది కళ్ళు కాయలు కాయగా. 
నేస్తాన్నే మరచారు, తన మనసె విరచారు 
అంతే విసురుగా రేగింది 
ఉసురుసురనుకుంటూ. 

వచారు వదనుకున్స వాళు 

న ల. 

ఆ పాదాల సవ్వడి 

ఘోరంగా మహ్మాకూరంగా 

అంతే పగులు వారింది దిగులుతో. 


తాను వేచింది 

తన్మయ స్పర్శకోసం 
కోమలపాదము[దకోసం. 

తన ఆర్జాగింతఃక రణంలో 
రామచరణంలా 

అమృతకి రణంలా 

చేతన కలిగించే 

మెత్తనిచి త్రం కోసం. 

భరింపలేని పదఘట్టన యాతన 
తొలగేవరకు తప్పదు 

తన అనంత తపన. 

జడమైనా నిలువంతా పులకించేవరకు 
వేచి ఉంటుంది ఆ స్పందన కొరకు. 
కాదిది వట్టిదారి 

నిలు వెల్లా కాళ్ళున్న చెతన్యలహరి. 


51 


తఊపవీల్‌ ప, మూర్తి 
(పొద్దున్న పేపరు 


భ క్రిరంజని దేవులవల్టి వారి 

మధుర మంజులమౌ గేయ మాలికలను 

భక్తి _పేమయు పరవశత్వంబు గలుగ 

విని _పశాంత చిత్తుడనై న వేళయందు 
బాంబుపడ్డ రీతి పడినది వతిక 
'పేపరతను విసరి వేసినంత 
నికిలాపకుండ' చక్రి చకమొ రామ 
బాణమట్లు వేయు జ్ఞ తనది 

తెర చితిని 'పేవరవ్పుడు 

జరిగిన వింతలను ముఖ్య సంగతులెల్లన్‌ 

ఎరిగెడు కౌతూహలమున _ 

కరవయ్యెన్‌ శాంతి, మనసు కలవర పడియెన్‌ 

పంజాబు మిలిటెంట్సు వగలే అమాయక 
జన సమూహము కాల్చి చంపినట్లు 

ఉదికతను ఉన్న తోద్యోగి కిడ్నాపు 
గావించు రేడికల్స్‌ ఘాతకములు 

అంతరిక్షాన పైన్‌ పాజాకు జేసి గాం 
తమ్మ కోర్కెలు పెక్కు. తెలిపినట్టు 

దారిలో బస్సాపి ధనము బట్టలు నగల్‌ 
దోపిడీదారులు దోచినటు 

బాంబు _పేలుడుచే రైలు వడీనయట్లు 

అబల అగ్నికి ఆవృత్తి అయినయటు 

ఆత్మహత్యలు కేప్‌ల దురాగతాలు 

పడవ నడి సము దమున మున్లు వార్తలున్ను 


పదవిలో తనదు నిర్యాకంబు మరచుచు 
ఈ |పభుత్యమును దుమ్మెత్తి హోయు 
దేశ విదేశా లదేపనిగ తిరిగి 
పొదుపు చేయుడటంచు బుద్ది చెప్పు 
గంపెడు బిడ్డలు గల మంతి వల్రించు 
ఫామిలీ ప్రానింగు పాఠములను 
తన పార్టిలో గొప్పతనము పేర్కొనలేక 
ఇతరుల దోషాల నెంచు నెపుడు 
ఫ్యాను లైట్‌ లేక ర్మాతులు వ్యర్థమగును 
బందు సై9కుల చదువుల వ్యవధి పెరుగు 
గంటలై న “క్యూ” లో నిల్యగలరు (ప్రజలు 
మరచితిమి పూర్తిగాను సమయము విలువ 


నదులు తీరాలు దాటు సందములు పొంగు 
పలు |పదేశాల భూకంపములును కలుగు 
అగ్ని పర్వతము పగులు _ ఆగహించె 
నేమొ భూమాత బిడ్డల నేరములకు 


ఈ కబుర్గ్దతొ మనసు చీకాకు పడెను 

“నిదుర లేచిన వెంటనే చదువరాదు 

పుతిక”ను నాదు శ్రీమతి పలుకు నయమొ? 

తిరిగి తలచితి కృష్ణకా స్రి పలుకులను 
“మనిషి భయము విడనాడు పే గాందీహిత ౦1” 
“మనిషి మారితే కోవెలగ గాంధీతనం!” 


అనుభూతి 


హరి చంద శేఖర్‌ 


సంతపాంతరంగాన్నై.... 


స నైరూప్య నిశీధి 
గుహాంతర్భాగంలో 

ఊపిరి సల్పని ఏ వెతల 
పాల్టేశావో కాని 

సరిహద్దు దాటి కాందిశ+ీకుణ్లె 


ఇటు వచ్చాను 
ఊపిరి పీల్చుకునేందుకు. 


ఇక్కడా నీ సామంతమే 
రాజ్యమేలుతోందని 


ఇక్కడా నిన్ను మించిన నిరయు 
టి 
లున్నారని తెలిసి 
ఊపిరి ఆగిపోతోంది 


ఆదను తప్పి పడిన 
మరో చినుకు మరో చినుకు 
పారావారంలో కలుస్తున్నాయి 
రాలిన మరో ఆకు మరో ఆకు 
వారాహి కౌగిట్లో కరిగిపోతున్నాయి 
ఆత్మను హత్యచేసి 
మరో పాత మరో పాత 


పరారౌతున్నాయి 


చుట్టూ చూసుకుంటున్న తలుపులు 
మధ్యనపడి నలుగుతున్న గొంతుక 
తలుపులు తెరవనివ్వు 
తలపులు పారనివ్వు 
ఇసుక విత్రనాలు 
మొలకెతనివ్వు 
ఇక్కడ విక్రయానికి పెట్టిన 
మా కాలసూ త ముఖప|తాల్ని 
రెండే రెండు ముళ్ళతో కొలిచి 
ముక్కలు ముక్కలుగా కొనుక్కుపోతున్నారు 
వారి ఇసుక గడియారపు వెండిగుడ్డు 
ఇసుక రేణువుల్ని కార్చేందుకు 
మా గాజు గుప్పెటి శూన్యాన్ని 
పదిలపరుస్తున్నారు 


ఆదను మీద వర్షం కరువై 


బి. కుమారస్వామి నాయుడు 


56 


అదం 
ళ్‌ 


అద్దం యధార్థ వాది 

అద్దం వాస్తవవాది 

అద్దం హేతువాది 

అద్దం న్యాయవాది 

అద్దం సహృదయ సద్విమర్శకుడు 
వికృతాకారంలో 

అ(గ్మ శేణికి చెందిన నీ జిడ్డుముఖం 
అద్దంలో అందంగా కనిపించలేదని 
అదాన్ని ముక)_లుచేచ్చే 

సీ ae - 

[వతి ముక్కలోనూ (ప్రతిబింబిస్తూ 
వేనోళ్ళా లోకానికి చాటి చెబుతుంది 
సహృదయ ఇెతాల్లో నాటుతుంది 
అద్దం మీద దౌర్జన్యం చేయకు 
దుర్మార్గుడుగా ముదవేసుకోకు 

కొండ ఆద్దంలో కొంచెమై కనిపించుననుట 
పాతమాట 

అద్దంలో 

గోరంతలను కొండంతలుగ చూపించుట 
నేటి ఆట 

(బతక నేర్చిన సు త్రివీరులు నిర్మి ంచుకొన్న దాట 
అధిక సంఖ్యాకులకు అంటుకొన్న 

కొత తీట 


భూతాలకు వ్యర్థ జిమూతాలకు 
దివాంధాలకు 

కూపస్త మండూకాలకు 
గుంటనక్కలకు 

అద్దమంటే చచ్చేంత భయం 
అద్దాన్ని బద్దలుకొట్టి 

వా స్తవాలను వ క్రీకరించాలనుకోవటం 
అనాలోచితం 

ఒక అద్ద అంతరి సే 

వందలాది అద్దాలు అవతరిస్తాయి. 


విషాద విషయ సందోహోలు 


అసలు సీసలై న వెండిముద్దలా చం|దుడు 

కవికి కప్పిన శాలువలా అతనిచుట్టూ ఓ మేఘం 
చుట్టూ మూగిన అభిమానులా నక్ష(తాలు 
ఆనంద బాష్పాలతో స్వాగితిస్తున్న ట్టున్న పుష్పాలు 
మూకుడులో ఉన్న ముత్యాల్లా భూమి పె 
తుషారబిందు సందోహం 

వందిమాగధుల్లా "ఘోషిస్తున్న సమ్ముదాలు 
అందమైన అనుభూతుల్హా 

పల్ల తమ్మెర సమూహాలు 

ఈ సుందర దృశ్యచి తాన్ని 

మనోఫలకం పె చితించుకొని 

మౌనికి _పతిధ్యనిలా 

ఆనందానికి లక్షణావృ తిలా 

జీవించాలనుకొం టే 

ఎన్నో విషాదవిషయ సందోహాలు 

సంతోష విఘటనాసంధి సంఘటనలు 

కన్నీటితో ఆభిషేకం చేసుకొన్న 

లక్షల ఆకర అనుభవాలు, 


జండా వఐలవిలా కొట్టుకుంటో అమె 


పచ్చదనమంతా 'పెపెవారికే అందుతున్నందుకూ 
మధ్యతరగతి బతుకుల్లో నల్లని చీకట్లు నిండి 

మొహాలు తెల్లబోయి వెలవెలాబోతున్న ౦దుకూ 

పచ్చదనం నోచని అడుగు బడుగు కంటిలో 

ఎ[రదనం కొరాయిలా వెలుగుతున్న ౦దుకూ.___ ॥జండా॥ 


జండా కరకు ఒరిగించిన గాంధీగారి కంట్లో 
కుంకుమకారం జల్లి, 

హింసలూ, దౌర్జన్యాలూ సాగించే 
గుండాలూ, స్వార్ధవరులై న ధూరులూ చేసే 
మార ణహోమయజ్ఞంలో 

యూప స్తంభానికి కట్టివేసిన 

బలిపశువులా, హింసను తప్పించుకోవడానికి 
గింజుకుంటూ, లాగుకుంటూ._ ॥జండా॥! 
న్యాయాన్నీ, ధర్మాన్నీ మూటగట్టి 

ఊరిబెట్టిన తాళ్ళను, తెగలాగినప్పుడు 
తాళలేక 

కన్నీటి పుష్పబాష్పాలను రాలుస్తూ.. ॥జండా॥ 
"సెల్స్‌చెడిన బస్సువోలె 

అధికారం ఓడుతుంటె 

నెలెన్సర్‌ లేనిగుండె 

సమస్యలను పాడుతుంటే. ॥జండా॥ 


లెన్సులు చూ పెట్టలెని 

"సెన్సులు పసిగట్టలేని 

న్యూ నెన్సులు విజృంభించి 

న్యూలై ఫుల చెరుస్తుంచే___ ॥జండా॥ 


(అ)ెక్ట్‌ 


అతడు ఆమె కలిసారు 

అత డెళ్ళిపోయాడు 

అగ్గిని సిగరెట్‌తో బుగ్గిపాలు చెసేసి 

ఆమె వెళ్ళిపోయింది 

పొగచూరిన గూటి దీపాన్ని పక్కకు తీసేసి 
గెల్చిన రేసు గుల్దపు జాకీలా 

అతడి వదనంలో 

అత్యంత పర్యా ప పరవశ చాయలు 


ఆమె ఉదరంలో 
పంచభూతాలు 
రంగులరాట్న మాడుతున్న బ్లు 
అనుభూతి [పదర (పకంపనలు 
వాషింగ్‌ మిషన్‌లో మురిగ్గుడ లా 
యావత్‌ శరీరంలో స్కానీంగ్‌మయావ ర్రన 
చయా చయ క్రియలు 
అతడు హాస్పిటల్‌ లాన్స్‌లో సాధువులా రిలాకృయాడు. 
ఆమె ఎమార్షన్‌ హాల్లో తాపసిలా రిలాక్సయింది. 
వూషడి పునరాగమన పూర్వమే 
నోరులేని నగరం |పత్యక్ష సాక్షిగా 
ఆకాశంలో నక్ష్మతాల పతాక శీర్షిక... 
మెహిందీ చాందినీ బాహు బంధాల్లో ఆ అతడ రెన్ట్‌. 
హుస్సేన్‌సాగర్‌ బాహు కెరటాల్లో ఆమె (ఆరెస్ట్‌, 
పా రేవటిలోకి పండిన జాదంఆకు రాలిపడ్డట్టు 
తూర్పు ఠాణాలోంచి 
మారాండం ఎరటోపి సవరించుకొని 

. హడావిడిగా ఊడిపడ్డాడు లోకం పెకి. 
జరిగిందేమిటో పరిశోధించడానికి. 
“మామూలు” వృత్తిలో భాగంగా! 


అనుభూతి .59 


వివపురం శైలజ 


ఈ కొలం కవి 


అక్షరాల న్నీ అలిగి వెళ్ళాయి 
నాతో సహకరించనని 
నేను చేసిన పావమేంటో 
తెల్లకాగితం కూడా తెలియదు పొమ్మంది 
కలాన్ని అడిగాను 
ఏమీ తెలియదని 
అడ్డంగా తల ఊపింది 
పాఠకుడిని (పార్థించాను 
వాడు కాస్త జాలిగా చూసి అయో, , 
నువ్వీ కాలం 'కవి"వి కదా అన్నాడు 
అప్పు డనిపించింది నాకు 
అక్షరాలకు సహితం అందని 
సమస్యలను సృష్టించే “మనిషి” 
ఎంత శ క్రిమంతుడు సుమా ఆని 
అనుభూతుల్ని ఆవిరి చేసే అపాంభావి 
సాటివాడిని సయితం సహించని స్వార్ధప రుడు 
ఇక్కడ (ఎవరి గోడు వాడిదే) ఎవరి సీత్రి వారిదే. 
ఎవరి రీతి వారిదే 
అందుకే అక్షరాలు ఆలిగాయి 
నన్ను సహితం విసుక్కున్నాయి' 
ఘనీభవించిన సంస్కృతిలో 
గత వై భవాన్ని వల్రించొద్దన్నోయి 


కమ్మని కావ్యాల నిండా హింసలను 
అతి స్వేచ్చ ననుభవించే మానవుణ్ని వర్ణించొద్దని 
అక్షరాలన్నీ గోలెడుతున్నాయి 
మమ్ము అపవి తులను చేయొద్దంటూ 
దీనంగా వేడుకొంటున్నాయి 
సమాజంలో విలువలు పెరిగినపుడు 
మనిషి మనిషి మధ్యన మానవత్వం నిండినపుడు 
ఓ _పేమామృతధారగా 
గుండెలనిండా నిలిచే అనుభూతిగా 
ఓ ఎంకి పాటగా 
ఓ కృష్ణకాస్రి గీతిగా 
నార్ల మాటగా నీ ముందు 
నిలుస్తామని మరి మరి చెప్పివెళ్ళాయి అక్షరాలు. 


చిల్లర ఖభవానీ'దేవి 


62 


వజ పుష్పం 


విశ్వ దేహంలో నరనరానా నిండినా 

దృశ్యం కాలేని గాలి వృక్షంలా 

నిలువెత్తు దేహాన్ని ఆవరించిన ఊహాతం తి 
అనంతకోటి రాగ మాలికలను 

ఆద్భుత కావ్యంలా ఆలపిస్తుంది 

_పేమవల్ణకీలో త్యాగ పేటికలు మోస్తూ 
ఆళాకర్పూరాలను భగ్న శిల్పాలకు హార తిస్తుంది 
కంటిపావలకు మెరుపుదృశ్యాలు హత్తుకుంటూ 
వియోగ రాతిలా చెలరేగిపోతుంది 

పూరేకులపై రాలిన హింసా బిందువుల్లో 

నాగరికత నిట్టూ ర్చే మృగత్వాన్ని శ్వాసిస్తుంది 
శిశిరపు సందిట్లో చిక్కిన చిగురు పాపల కన్నుల్లో 
అల్హాడిపో తున్న మానవత్వాన్ని చూసి ఆర్జ మౌతుంది 
అహంకార మేధను మమతాసూతంతో ముడివేస్తూ 
త మోగాయాలకు ఉదయలేపనాన్ని అద్దుతుంది 
చెమటతో చేసిన ఆకలిపళ్శింలో 

మట్టిముద్దలు చూసి మూల్గుతుంది 

నిలువెల్లా జ్వలించే ఊహాదీపమౌతుంది 
అదృశ్యంగా ప! వ జపుష్పమౌతుంది 
అవిచ్చిన్నంగా సాగే వెన్నెలదార మౌతుంది 
నిరంతర స్పందనాశిల్పమై నాలో న రిస్తుంది 
నవ్య భావనాతరంగతల్పమై నన్ను మోస్తుంది. 


డా॥ వడ్డూరి ఆంజనేయులు 
(వతిజ్ఞ 
ద్ద 


ఇది నా భారతదేశము 

ఇదె నా కిల స్వర్గసీమ యాదేశమునన్‌ 
ముదమున జనియించి పరమ 

పదమందుటె భాగ్యమనుచు భావింతు మదిన్‌. 


పుట్టిన నిందె బుపైదను మోక్షము బొందిన నిందె బొందెదన్‌ 
నెట్టన (బత్కు-నీడ్చినను నేమముదప్పక సిందె టూడ్చెదన్‌ 
ఎట్టులనైన కాయ మిక యిద్ధర గూలుట సిద్దమే కదా 
గట్టిగ భారతాంబ పదకంజయుగమ్ముల రాలిపోయెదన్‌. 


జననియు జన్మభూమియును స్వర్గము కన్న గరీయ మందు తా 
ననియె క కుత వంశ ఘనవార్నిధి సోముడు రాఘవుండు ఆ 
యనమఘుని దివ్యవాక్కులను జొదల దాలిచి మాతృభూమి-పె 
ననయము గౌరవమ్ము నభిమానము నాదర మొప్పనుండెదన్‌. 


సకల కళా నిధానయగు సాహితి నౌదలదాల్చి లోకపున్‌ 
సుఖము లళాశ్వతమ్మనెడు సూక్తి హృదంతరమందు నిల్సి నే 
వకటిత భక్తి యోగమున భారతమాత పదార్చనంబునన్‌ 
సకలము నొప్పగించి జనజాగృతికై |శమియింతు నిచ్చటన్‌. 


ఆభిల వసుంధరా వలయమందు గరిష్టము దివ్యభారతం 
బొక ఘన వై భవం బలరు నుత్తమ ఖండము స్వర్గ సీమ శ్రీ 
లకు నిది పుట్టినిల్లు కతలందు విశిష్టము వేదభూమి తా 
త్ర్వికులకు ధర్మ మూర్తులకు' వీరుల కిద్ది వవిత భూమియా. 


గంటి అత్మీనారాయ అమూ 3 
చెండిచెలుగులు 


యుపభారతీ నీకిదే 
సాహిత్యకళారజత నీరాజనంబు 
విశ్వనాధంగారి సంకల్పశక్తి 
కృష్ణమూర్తి ర్రిగారీ నిస్వార్థ భి 
సు[బహ్మ ణ్యంగారి పాండిత్య  దీప్రి 
రూపుదాల్చిన నీవు వాగ్గేవిమూ ర్రి 


ఆలముకొన్న టువంటి ఆజ్ఞానతీమిర మును 
అంతరింవగను అవతరించిన నీవు 

ఓ భారతీదేవి అవతారమూర్తి 

శతాధిక |గంథములు శతవిధంబులుగ 

నీ రూపు రేఖలే తీక్చెదిద్దగను 

ఆం ధభూమిని వెలసిన ఆపురూవమూ ర్రి 


భార తీభూషణుల గళనిగళ దీప్తి 
సాహితీ బంధువుల సంఘటిత శ క్రి 
సాహితీవే త్రల సంయుక్త ధీయు క్రి 
పోషించి పాలించి వ్యాప్తి చేసిన కీర్తి 
రజతకాంతులు చింది రాజిల్లె నీ మూర్తి 


జనర ౦జకుడై న జనార్దను డొకడు 

కవి జనర ౦జకుడై న "సారాయణు డొకడు 
ఇరువంక ల్లూ జేరి సీ దివ్య, గశమందు 
వై జయంతిని వేసి వైభవో పే పీత్తమ్తుగ 
వెండి వండ్రుగజేయ. శృభ్ర సమయమందు 


కవివండ్రిత వేదవిదులు 

“నా స్రితేషాంయశ కాయే 
జరామరణజంభ యంబ"ని 

ఆమో దాశ్లీస్సులంధించు వేళ 
యువభ్లార సీ సీకిదే 

సౌహిత్వ కళారజత నీరాతనంబు, 


64 


నాయికోటి నివ పనా (0 
ఆనా నా 


వచ్చేసింది ఉగాది పర్వదినం 

(పకృతి కావ్యంలో ఒక సుందర పుట నిండిపోయింది 
మనోహరమైన మరోపుట మన కందివ్వటాస్కి 

(కొత్త ఆశను నింపుకొని, (కొంగొత్త భావాల నిడుకొని 
గత వత్సరం చేదు అనుభవాలు మళ్ళీ తనలో రానీయనని 
అందమయిన భావాలు నింపుకొని 

మనోహర (పకృతితో కలిసి వచ్చింది ఉగాది 

గత వత్సరపు రకపు మరకలు, కఠినాత్మల పదఘట్టనలకు 
తనలో తావివ్యనని శపథంచేసి మరీ వచ్చింది 

కరకు హృదయాల పద ఘట్టనచె 

నలిగిన బతుకుల విరిగిన మనసులకు 

తన స్నేహ హస్తం అందించి చేయూత నివ్యాలని 
(పపంచ రూప రేఖల్ని మార్చేసే 

మూర పు మనుషుల్లో పరివ ర్రన తేవాలని 

అమానుషత్వం నుంచి మానుషత్వంలోకి మార్చాలని 
అజ్ఞానినుంచి సుజానిని తయారు ఇయాలని 

పరువెత్తే ఊహలతో పరుగు పరుగున వచ్చింది 

మూ ర్రీభవించిన మంచి మనసు తిని 

మంచి వాసన పరిమళించే సుగంధ |పకృ్ళతితో కలిసి 
అనూహ్యంగా నడచి వచ్చింది ఉగాది 

తల్లిని దరిచేరే పిల్ల మాదిరిగా 

(పకృతి ఒడిలో ఉగాది చేరింది 

పళయాన్ని (పకృతి బీభత్సాన్ని సృష్టించి 

పేజా జీవితాన్ని స్తంభించిన 

(పజాపతికి వీడ్కోలు చెపుతూ 

సుమనోహర కీర్తి చందికలు దాల్చాలని 
మానావాభ్యుదయ వీచికల మధ్య 

పరుగులిడుతూ వస్తున్న ఆంగీరసకు 

నా అక్షరజ్యోతి! 


- అనుభూతి 65 


66 


నిరీక్షణం 


సండెలు బద్దలవుతున్నాయె 
మానవత్వం మంటకలసి 
అమానుషత్వం పెచ్చు పెరిగి 
మా గుండెలను పిండి చేసేస్తున్నాయి 
కర్కశ హృదయాల పదఘట్టనచే 
కమనీయ హృదయాల భయాందోశనచే 
దిక్కులేక బిక్కు బిక్కుమనిచూ సే 
ఆ కోమల హృదయాల ఘూష వినలేక 
గుండెలు బద్దలవుతున్నాయ్‌. 
ఆకలితో అలమటించు అన్నార్తుల కేకలు 
మానవవారణ్యంలో మానవత్వ అరణ్యరోదనలు 
విచ్చలవిడిగా జరిగే దౌర్జన్యాలు చూడలేక 
నా హృదయం 'ఘోషిస్తుంది 
నా హృదయం రోదిస్తుంది 
అన్యాయం చూడలేక 
అగచాట్టను వినలేక 
దౌర్జన్యం కనలేక 
దౌర్భాగ్యం సహించ లేక 
నా హృదయం విలపిస్తుంది 


తమస్సులోంచి ఉషస్సులోకి 
అమానుషత్వం నుంచి మానవత్వం లోకి 
అజ్ఞానినుంచి వచ్చే సుజ్ఞానికోసం 

నా హృదయం పరితపిస్తుంది. 


పట్టా టాలె పె పాణి 


ఒక జీవి రై లుపట్టాల క బె రాబోయే రె లుకోసం నిరిక్షిస్తున్నాడు 
జీవితంపై “సిరాశ కాబోలు అతున 

అతను రాబోయే రై లుకోసం నిరీక్షిస్తున్నాడు 

కశ్శుమాతం రాబోయే రై లుకోసం ఎదురుచూస్తున్నాయి కాని 
మస్తిష్కం గత స్మృతులతో నిండిపోయింది 


గతజీవనమధురస్మతులు ఒక్కాక్క- చే మననం చేసుకుంటున్నాడు 
తన తల్లి నెయ్యి కలిపి తినిపించిన అన్నం గోరుముద్దలు 
స్నేహితులతో కలసి ఆడిన కోతి కొమ్మచ్చి ఆటలు 

మోట బావిలో ఈతకై వెళ్ళి పైనుంచి దూకిన సాహసకృత్యాలు 
కళాశాలలో స్నేహితులతో కలిసి తిరిగిన మధుర ఘట్టాలు 

గత 15 ఏళ్ళుగా భార్యతో పెంచుకున్న అనుబంధం 

12 సగం॥ తన పాప నగుమోము తన కళ్ళముందు మెదిలింది 
తాను ఈనాడు పట్టాల పె రాబోయే రై లుకోసం నిరీక్షిస్తున్నాడు 
అంతలోనే దూరంగా రైలు వస్తున్న శబ్దం వినవస్తుంది 
ఆతనిలో సంతోషానికి హద్దులు లేవు 

తన నిరీక్షణ ఫలించబోతుంది 

రైలు సమీపిస్తుంది దగ్గరగా వచ్చేసింది 

మరింత చేరువై ౦ది 

రెండేళ్ళ తరువాత తనవారిని చూస్తానన్న ఆనందం 

ఆ రైలు రాకతో నిజం కాబోతుంది 

రైలు పట్టాలపై కూర్చున్న అతను ఒక్క ఉదుటున 

ప్లాట్‌ ఫాం పెకి చేరుకున్నాడు 

అతనొక 

జీవన బాటసారి. 


అనుభూతి 67 


వినూత్నో గాది 


వత్సరం నవ నూతన వత్సరం 

(పజాపతికి వకదా వెస్తూ 

ఆత్మీ యతాభావంతో అంగీరన 

కాలగమనం లోకి ఒక వత్సరానిక్రి వీడ్కోలు చెపుతూ 
వినూత్నోత్సాహంతో పరుగులు తీస్తూ వచ్చేసింది 
మధురంగా మన మదిలో నిలచిపోవాల ౧ 


యువతను మేల్కొ_ల్సి నవ యువతగా మార్చాలని 
నూతన నవ నూతన వత్సర ఆగమనం 
తన శుభాగమనానికి నం కేతంగా 


నిశితో ఉన్న యువతను ఉషస్సులోకి తోడ్కొనిపోవటాన్కి 
వినూత్నోగాది ఆగమనం 

నవ్వులతో సిరి మువ్వలతో 

చిగురించే చిగురాకులతో 

లేతమావిళ్ళ చిగుళ్ళ ఉగాది 

వేపపూల పరువాల ఉగాది 

జీవితం కష్టంసుఖాలమయం 

అందుకే చేదు తీపుల సంగమ పచ్చడి 

పరువాల హొయలు నింపి పసిడి పిందెలతోని 
మురిపాలు నింపుకొని ముంగిళ్ళలోకి 

ము త్రెదు భంగిమన తరలి వచ్చింది 

నవ్వుల ఉగాది సిరిమువ్వల ఉగాది 

జీవితం మూడుపూవులు ఆరుకాయలు కొవాలని. 
వేపవూలు మామిడిపిందెలతోని 

ముచ్చటగా మురిపాలు ఒలికిస్తూ వచ్చేసింది ఉగాది 
ఇదిగో ఇదే సీకు నా అక్షర సుమార్చన, 


అనుభూతి 


ర్ట. శాం పసాదరావు 


నరమేధం! 


మనిషిలో మానవత్వం నశించి 
దానవత్యం తొంగిచూచిన వేళ 
మనిషి జ్ఞానాంధకారంలో చిక్కుకొని 
వివేకాన్ని నోల్పోయిన వెళ. 


పెళాచిక (పవృత్రి కోరలు చాచి 
నెత్తుటి స్నానం చేస్తూ, 
నరమాంసాన్ని రుచిచూసోంది. 


అరాచకం అ|రులు చాచి 
తన బాహువుల్లో బంధించి 
మానవత్వాన్ని మానభంగం చేస్తోంది. 


రాక్షసత్వం రం కెలువెేసి 

కరాళ నృత్యం చేస్తూ, 

మరణ మృదంగం _మోయిసోంది. 
మతోన్మాదం పెచ్చరిల్లి 

మానవతా జ్యోతిని ఆర్చేస్తూ, 
మృత్యుకుహరంలోకి తో సేస్తోంది. 


నర మృగాలు చేసే మారణహోమంలో 
మృత్యు ఘోషలతో మానవతని బలిచేస్తోంది. 


అనుభూతి 69 


70 


బాల్యం శాపవరా? 


తుపాను తాకిడికి చెల్లాచెదురై న 
పేకృతిలా ఆ పసివాడి జీవితం 
చిరుగుపాకలా ఆ అంగీ 
బొతాలూడిన చెడ్డి 


ఆ ముఖంలో ఆతం 

ఆ కళ్ళలో ఆర్జం 

దారిలో పోయేవారికాళ్ళను 
తన చేతులతో పట్టేసి es 


కోపగించిన బాటసారి 

తన్నేసినా తప్పదని భరిస్తాడు 
ఎవరైన విసిరేస్తే నాణం 
అందుకొని, ఎవరెస్ట్‌ నెక్కిన 
ఆనందాన్ని పొందుతాడు. ఆపె, 


సాగివచ్చె కాళ్ళ తై ఎదురుచూడటం 
ఏడే నా దాటని ఆ పసివాని బాల్యం 
నడిబజారులో నిర్దాక్షిణ్యంగా బలై పోతోంది 
కలా, 
ఈ దేశంలో ఎందరి బాలల బాల్యం 
నడి బజారులో తాకట్టు పెట్టబడుతున్న దో 
దానికి కారణం. 
జన్మించిన బాలుడా? 

కఠిన హృదయాలా? 

ఆకరి మంటలా? 


ఎడారి రోదన! 


చమురుకై నెత్తురు పొంగింది. 
నెత్తురు చమురై పారింది. 
జీవితాలు చమురు జ్వాలలై నింగి కెగిశాయి. 
ప్రాణాలు కారుమేఘాలై ఆకాశాన్ని కమ్మాయి. 
క్షతగ్యాతుల మూల్లులు చెవుల్ని (బద్దలు చేస్తున్న వి 
హృదయమున్నవారి హృదయాల్ని దవింప జెస్తున్నవి 
మృత్యువు క్షిపణిలా దూసుకువచ్చి- 
జీవితమనే ఎడారిలో విస్పోటం చెందగా, 
[పాణం చేసిన రోదన, ఎడారి రోదన! 
పంతాలు కాదు కావాల్సిందిప్పుడు 
తమ పంతాలకి ఎన్ని జీవితాలు పతనమయ్యాయని 
చితికిన జీవితాలకు చేదోడు కావాలి 
భార మైన గుండెలకు ఓదార్పు కావాలి 
కరకురాతి గుండెల్లో, ద్వేషం హిమమై కరగాలి 
_పేమను పంచే జౌదార్యం రావాలి. 
శాంతి అయుధం ధరించే సైనికులు కావాలి. 
పేల్చిన క్షిపణులన్నని కాదు, పేలిన జీవితాలెన్నని. 
యుద్ద భేరి కాదు మోగాల్సిందిప్పుడు 
స్నేహభావంతో పిలుపునిచ్చే శాంతినినాదాలు! 


(వొర్దన ! 
@ 
నా హృదయం విశ్వమంత విశాలం 
నా హృదయం భారత దేశమంత సుందరం 
నా హృదయంలో. 
“_పేమి ఆకాశమంత సువిశాలం 
హిమాలయాలంత చల్చన 
ఆలీవ్‌ ఆకులంత మెత్తన 
కపోతమంత నిర్మలం 


అనుభూతి 71. 


నా హృద యమిప్పుడు._ 

కోవెలలో ఈశ్వరుణ్ణి (పాగ్టిస్తో ంది 

మసీద్‌లో అల్హాని వేడుతోంది 

చర్యలో 1. కీస్తుని హ్‌. 

గురుద్వారాలో నానక్‌సి శీ కీ ర్రిస్తోంది 
ఈ మనిషికి వెన్నలాంటి మ; నసివ్యమని 
ఆ మనసులో సాటివానికి చోటివ్యమని 
మానవతని మేల్కొల్చ్పమని 
సౌ భా(తం కల్లించమని. 


ధ్యానము దః 
మనసు బుషిలా మారినప్పుడు 
(పేమ వటవృక్ష మౌతుంది. 
దిక్కు తోచక ఎడారిలో తిరిగే హృదయం 
ఒయాసిస్‌లో చిక్కుకుంది. 
దాహమంటే తెలియని నాకు 
'సెదతీర్చి, దరహాసం నేర్చింది. 
నిశాగగనంలో మెరుస్తున్న తారక 
కాంతి పుంజమై దారి చూపిస్తుంటే 
అంతకన్నా కావాల్సిందేముంది? 
ఉందో లేడో తెలియని.__నాళో, 
నాకూ ఓ హృదయముందని జ్ఞానోదయమైంది. 
ఆలోచించక వెంటనే అది తారకకు ఇచ్చేశాను 
నేనిప్పుడు హృదయం లేనివాణ్ణి కాను, 
హృదయం తోడున్న వాణ్ణి. 
నేనిప్పుడు కొమ్మకు చిక్కుకొని, 
గింజుకొంటున్న గాలిపటాన్ని కాను. 
సంసార సాగరంలో, సమస్యల సుడులలో 
చిక్కుకొన్న సగటు మనిషిని కాను. 
“పేమ” అనే పవి యజ్ఞోపవీతాన్ని ధరించి, 
మనస్సనే |వశాంత వనంలో 
ధ్యానంలో వున్న మహర్షిని నేను! 


జీడిగుంట సాయిబాబా 


ఆకారం శృకారం 


(పపంచమో, సృష్టి! 
జగత్తుకో సూర్యుడు, 
ఒక అవని, ఒక చల్లని మామ. 
అది (పకృతి! 
నా |పపంచంలో సృష్టి మై. 
ఆయువు లైదూ, కలబోసి 
నిలుపుకున్న కలల చెలీ, 
నా పాణం |పణవం, సర్వం నీవే, 
సీ కోసం, నీ రాకకోసం 
సీ పెదవుల మెరిసే హాసం, లాస్యం, 
నాకోసం కావాలని 
నిరీక్షిస్తూ, క్షణం క్షణం- 
ఎన్ని పోగొట్టుకున్నానో, పీకేం తెలుసు 
(పపంచం, సతో? పనిలేదన్నా 
నువ్వు లేని జీవితం దుర్భర మని 
ఈ రాబందుల కింకా తెలియలా!.... 
అయితేనేంలే, నీలోని శ్రీకారాన్ని “వికార, *ఇి కారాలని 
నా కోసం మోసుకొని, ఏ దిక్‌ దిగంతాలనున్నా = 
వచ్చేయవూ....జాగు లేక, ఓ “*విశ్వశాంతీ['.... 


ఆగష్టు పటన 
ఆగష్టు పదిహేను....సమయం ఖచ్చితంగా లేదుకానీ 
ఆరరా|గతి....ఎక్క_డో....దూరంగా 


జన [పభంజనంతో 
భువి కదిలింది దివి అదిరింది 


అనుభూతి 


రవి ఆ స్తమించని 

తెల్ల దొరతనం, నిలువలేక 

సీర కారింది భారతావనిలో! 

భరతజాతి హృదయం అగ్ని పర్వతమై 
లావాల శూలాలు విసుగుతుంటే 

రెండు శతాబ్దాలు 

మనల్ని విభజించి తాను పాలించుకొన్న 
తెల్పదొర ని....మనం కలసి పడతాం నీ భరతం అంటే 
సీరువై వెన్ను చూపాడు... 

నువు కాల్చే ఒక తూటా, పది బాంటులుగా 
పీలుస్తుంది మా హృదయం 

ఖబడ్డార్‌! దమ్ముంటే 'కాల్బ'మంటే 

ఈ దేశం మీదంటూ 

నే నెందుకు మీ కడ్డంటూ 

బయటి కెళ్ళిపోయాడు 

భళ్ళున తెల్హార కముందే 

స్వాతం త్యోం మీ సొ త్తని. 


నూర్యుడా!:. ... ఉదయించు 


ఆర్మాతి పయనిస్తున్నా ఒంటరిగా 

చుట్టూ కారునీకటి, మరుభూమి, నిశ్శబ్దం, 
రాజ్యమేలుతున్నాయి! 

ఆ నిశ్శబ్దంలో... దూరంనుండి 

ఏవో ఆకందనలూ, అవేదనలూ 
వినిపిస్తున్నాయి మనసును ముక్కలుచేస్తూ! 
హఠాత్తుగా వెలుతురు... 

సలసల మండే గుండెలమంటలు 
చితిమంటల్హా చిటపటమంటున్నాయి 
పడబోయే పాణానికి నాందిలా. 
రోదనలు gas 

ప్చ్‌.... నిరాశ "నిస్‌ స్‌స్పృహ!! 


ఈ నిశ్శబ్దపు చీకటిలో 

ఎన్ని గుండెల మంటలవేడిని చూకా, 

అబ్బా.... ఎటుచూచినా, 

దీనుల బాధలూ, ఆవేదన వేదనలే 

కన్పిస్తున్నాయి నాకు! 

ఈ చీకటి యిలాగే వుంచే _ ఓహ్‌.... చాలా పమాదం 
అందుకే 'సూర్యుడా!' త్వరగా 

ఉదయించు.... దీనుల జీవితాల్లో! 


'ఎసతరదం? 
ఈ పున్నమి వెండి పాన్సుమీద, 
మల్లెల సుగంధాల పల్లకీలో, 
“చ్చట్ట” 
సీ ఒడిలో ఒదిగి, 
ఊహాతీరాల అంచుల పె 
ఏవో మాటాడాలనీ, నీతో ఆట లాడాలనీ, 
నా ఎద రోద చేస్తోంది, కానీ 
నా ఆశలు తీర్చటానికి నీ విక్కడ లేవు కదూ! 
ఆ(....అన్నట్టూ 
సీవు లేక పోతేనేం 
నాలోని వతి ఆణువూ నీతోనే నిండి 
నీవు కాని నేను లేనుగా 
నౌ ఎద “పె సయ్యాటలాడి, 
నాలో ఆశలు రగిల్చి, నిదర్శనాలు మిగిల్చి 
సీవు వెళ్ళినా... 
నేనా కవిని కాను కవితలల్పడానికి 
కేవలం, మనిషిగా జన్మించిన పాపానికి 
నాలో రగులుతున్న చితినబడి 
గుండెను మండిస్తూ....నీ తలపులతో 
కుమిలిపోవటం కన్న 
చెలీ! చేయగలిగిం దేముంది?! 


అన్య షం 


నేనో 

కవినీ, విప్పవరవినీ 

ఏమీ కాను 

ఈ కుళ్ళుపట్టిన సమాజాన్ని 
నా 

కలంతోనో, క త్తితోనో 
రూపు రేఖలు మార్చడానికి! 
ఆయితే, 


నేనూ ఓ మనిషినే, మామూలు మనిషిని, 
ఆయినా 

నా మనసుతోటి మానవత్వంతో టి 

మారుస్తా నీ సమాజాన్ని 

(పేమ పంచుతూ, మంచి పెంచుతూ. 
మేలుకున్న మనిషిగా | 

ఎదుకుతా, నల్లురిలో 

మేలుకొనే మనుషులను 

మేలుకునేటట్టు చేయటానికి 

వికసించిన నవ సమాజ నిర్మాణం లక్ష్యమంటూ! 


గన్న మరాజు సాయిబాబా 


వొదాప్పు 


నిన్న లెదు 

నేడు నిలువదు 

రేపు ఉండదు 

కేవలం కలలా 
కరిగిపోతుంది 

జీవితం ఆలలా 
తరిగిపోతుంది. 
వెలుగున్నప్పుడే 

కలుగు పూడ్చుకో! 

ఒంట్లో శక్రి యున్నప్పుడే 
ఇంటి భదత చూసుకో 
వ్యసనాలు మానుకో 
సమస్యలు దాటుకో 
గొప్పలు మనకు వద్దు 
అప్పులు అసలే వద్ధు 
సంపాదన కాదు మెటి 
ఖర్చులో అదుపే పొదుపుకు సాటి. 


రాయి రాయి తీస్తే 
కొండ లోయ అవుతుంది 
ఆకు ఆకు దూసే 
(మానే మోడౌతుంది 
చెలమలో బిందెడు 
సీరు తోడితే |బహ్మానందం 
చెమటంటిన రూకల పోగు 
దేశ భవితకు భాగ్యరాశి 
కూడ పెట్టిన ధనం 

- కష్టాల్లో ఆదుకునే దైవం 


ప 
eh 


అగ్గిపుల్ల, కట్టెపుల్ల 

సబ్బుబిళ్ళ, కాగితం ముక్క. 

పగిలిన చెక్కు కాదేదీ పొదుపు కనర్షం 
అన్నీ పొదుపు కర్ణం అది పాటిస్తే 'జీవితమంతా హర్షం, 


అందాల సుందరి 


అందాల సుందరి 
అనురాగం పందిరి 
నిను నా రాణిగా చూసుకుంటా 
నిను నా దానిగా చేసుకుంటా! 
ఉదయమే నీ మోము 
చూసుకుంటా 
హృదయ ప ఇములో 
హారతి పట్టుకుంటా! 
నీ సింగారాన్ని బంగారంలా 
చూసుకుంటా 
సీ అందాన్ని డెందములో 
పదిలంగా దాచుకుంటా! 
రండు మూడు వసంతాల 
దాకా సంతానం వద్దులే! 
ఆపైన నరేందుడో....రవీం దుడో.... 
చక్కని చ దుడొక్కడు చాలులే.... 
ఓ రుదమ్మ్ష, మలమ్మ, ఏ చకు_ని 
 తలె ప. స 
చల్లని గాలి. చల్లని యిల్లు 
చక్కని ఆహారమందిద్దాం 
రోగాలు రాకుండా 
టీకాలు వేయిద్దాం 
మంచి దుస్తులే" యిద్దాం 
మంచి చదువులు చదివిద్దాం 
వాడు....అధికారి కపాలి. 
అందలమెక్కాాలి 
మన పరువు దక్కించాలి........ 


పొలు 
అమ్మ పిలిచింది 
రాను అన్నాను 
మళ్ళీ మళ్ళీ పిలిచింది 
మరి ఏమిస్తావన్నాను 
పాలిస్తానంది 
పాలు తాగే పాయము కాదన్నాను 
(పతి వ్య క్తికీ నాలో పాలుంది 
సీ పాలు పంచుకోమంది 
నా పాలు ఎంతో తెలియదు 
అమ్మను పరిశీలించాను 
అమ్మ సామాన్యమైంది కాదు 
సౌగంధిక పరిమళ భరితము 
సద్గుణ, సర్యమంగళ పదము 
సంగిత, సాహిత్యాల నిధి 
సభ్యతా, సంస్కృతుల పెన్నిధి 
అడుగడుగునా మడుగు 
అది మడుగు కాని మడుగు 
విజ్ఞాన సము దపు టడుగు 
కళ్ళు తిరిగిపోయాయి 
ఒళ్ళు తెలిసొచ్చింది 
సుళ్ళు లెక్కించ లేనన్నాను 
పాళ్ళు తెలుసుకోలేనన్నాను 
స్వరూపం - విశ్వరూపం 
ఆ రూపం అపురూపం 
అదే విజ్ఞాన దీపం 
(గంథాలలో దాచివుంచాను ధనం 
దాన్ని _గహించడమే నీ గొప్పదనం 
సీ పాలు పంచుకో - జ్ఞానాన్ని పెంచుకో 
మనిషిగా (బతుకు - మహా మనీషిగా ఎదుగు 
ఆంది మా ఆమ్మ, 


80 


జీతంలేని జీవితం 

ముందూ. వెనకాల 

నివనడవాలి: 
అతనికి రక్షణై నిలవాలి. 
గుండెలో గుండు 

దూసు కెళ్ళిగా 
బాకులు దూరినా 
కాయాలి కాపలా 
వేయాలి పహరా! 


నీ దురాలోచనకు 

తిలోదకా లిచ్చి, 

ఆతని దురాలోచనకు 

సీ బీవితము బలి చేయాలి. 

ఎండల్లో కండలు కమిలినా 
కుమిలీన గుండెతో మోయాలి _ వ్యధల్ని 
అయ్యగారి "సే సెవలో 

మరవాలి దాధల్ని. 

గాలికి తట్టుకొని నిలుస్తావు. 

వానకు చెట్టువె తడుస్రావు. 

ఎండకు బండ వై మసలుతావు. 
కడుపునిండా ఆకలితో మాడుతావు, 


వామిలో కాలినా, 

చల్పని నీటికి నెలవై. 

నిండుకుండ వౌతావు. 

అయినా నీ గొంతుకు 

తప్పదు దాహం. 

తప్పదు జీవితాంతం _ దాసోహం. 

చదువు నేర్చుకో 

పెదవి విప్పుకో 

మెదడుకు పట్టిన బూజు- 
విదుల్చుకో 

మనిషివై మసలుకో! 


వీ. వసుంధర 
దిపలమ్మీ 


1. వతి దివ్వె ఒక చాపంగా! వెలుగుల అలుగులుగా.... 
రావమ్మా, దీపలశ్ష్మీ రావమ్మా లోనికిరా.... 
అలా దేహళిలోనే ఆగిపోకు.... 
ముంగిలిలోనే సంశయించకు.... 
చిరునవ్వులతో , చిద్విలాసంగా నయనామృతాన్ని వర్షిస్తూన్నావు 
ఎందుకో 'సంశయిస్తున్నావు ఒకించుక....లోనడుగిడుటకు 
నీ రాకను రద్దు చేస్తానని భయమా? 
నిన్ను పదవీ విరమణ చెయ్యమంటానని భయమా? 
ఆనుమానించక మా గడపలో అడుగిడు ఐశ్యర్యలక్ష్మీ! 


2. ఆడబడచుల కన్నీళ్ళు తుడిచే దేశం మాది! 
కన్నీళ్ళతో వారిని ఆకట్టుకునే ఆవేశం మాది. 
ఈ “భూకంపాలు”, “కరువు”లతో కార్చే.... 
కన్నీ శృకేం కొదువ తల్టీ మాకు? 
ఆ నీటితోతే సీ కాళ్ళకు నీళ్ళిస్తాం దీపలక్షే.... 
రావమ్మా మా లోగిబ్లో అడుగిడు.... 


3. గుండె చెరువుల్లో పూసిన కలువలతో నిన్ను పూజిస్తాం 
అంధకారాన్ని పారదోలి, మాకు నిండు వెలుగు 
ఇచ్చే, దీపలశ్ష్మీ స్వాగతం... 
నిన్ను మామధ్య. నిలుపుకొని, మా బతుకుల చీకటిని తుడి చేనుకుంటాం. 
మందుగుండుతో - మహార్భాటంగా తరలి వస్తున్నావు! 
బాంబుల ధ్యనో,' మందుల ధ్వనో తెలీక 


81 


ర్‌2 


సతమత మవృతున్నారు జనం 

ఏడాది కొకసారి వచ్చే నిన్ను ఎగాదిగా చూస్తున్నారు 

నేడు ఎంత తిన్నా నాయకుడికి రోజూ పరగడపు 

అల్బుడు దశమ్మగహం అయితే, నాయకుడు ఏకాదశ (హం! 


పెంచొద్దంటూనే ధరలు పెంచేస్తున్నారు పిమాలయా ల్లా 
“తెలుగు కరువు” - కోరల్లో కొట్టుమిట్టాడుతున్నాం 

ఈనాటి నరకాసురుల అత్యాచారాలకు అలజళ్ళకు 
కిరాతకాలకు, ఆహుతి అవుతున్న (పమదలు 

నరకాసురుడు మరణించాడని, ఎలా వెలిగించాలి (పమిదలు? 
కరువు భత్యానికి సంబరపడిపోయి. కరువును గూర్చి 
పట్టించుకోని ఉద్యోగులు - గతుకుల్లో పడిన 

భూచ్మకాల్హా తిరగడం మానేసి _ ఉన్నచోటునే ఉంటున్నారు. 


జీతాల అంకెలు పెరగటమే తప్ప జీవనసరళి మారలేదు సగటుమనిషికి 
సంవత్సర కాలంలో Income Tax ల లెక్కలు చూస్తే 

కాస్తో కూస్తో మిగులుంచుతున్నది ఖాకీ 

మళ్ళీ మొదలు, సంవత్సరాది - ఖాళీ ఖాతాలతో 

వచ్చిన డబ్బంతా పిల్చల చదువులకు వెచ్చించిన 

నిరుద్యోగ దౌర్భాగ్యంతో నలిగిపోతున్నా రు. 


కాషాయాలు కట్రేనే, త్యాగధనులుగా చలామణీ అవుతున్నారు 
సంపాదన సులభమని సాధువుల్లో చెరారు 

అవగతం అయిందా త్ర! మాయీ పరిస్థితి 

మా నేలలో అడుగు పెట్టి _ అవిసీతికి కొరివి పెట్టు 

మా ముసుగుల లొసుగులను బయట పెట్టు 

నాటి నరకుడే మేలేమో! నేటి వాడి వారసునికన్నా. 


Fish Plates తొలగించి, Rail | పమాదాలు సృష్టించి 
అమాయక (పజలు, వేల సంఖ్యలో మరణిస్తే 
“పెశాచికానందం అనుభవించే ఈనాటి నరకులకంచె, 
ఆనాటి నరకుడే మేలేమో??? 


10. 


11. 


12. 


13. 


LITE లు, EXTREMISTS, MILLITANT లు, 


NAXALITES 
KIDNAP లు, P.W.Goు ఎందరో? 


నిద్దరోతున్న వారిని తట్టిలేపి, చారింట్లో వారినే సజీవదహనం చేసి 
వారి సంవదలను కొల్లగొట్టి (బతుకుతున్న 
నరరూప రాక్షసులకన్నా, ఆనాటి నరకుడే మేలేమో? 
ఇలా గడియ కొక ఉప్మదవం, క్షణానికో గండం 
నిముషానికో |పణాళిక, గంటకో పివత్తు 
రోజున కెన్నో ఏనరేని విషాద వారలు 
అవగతం అయిందా తల్టీ మాయీ' దుస్థితి 
సంవత్సరాని కొక్కసారి వచ్చి మమ్ము పరామర్శిస్తావు 
ఎన్నని విన్నవించను ఇలా?! 
మనిషి మనిషిలో కాటేసిన నరకుడిని హతమార్చిననాడే 
ఘన దీపావళి . శుభ దీపావళి _ 
“అతిథి దేవోభవ” అన్నారు ఆర్యులు ఆనాడు - 
ఈనాడో? మనయింటి Calling Bell నొక్కి లోపలికి వచ్చి 
ఆసీనులై , అతిథులుగా, పెద్ద మనుషులా నటించి కున 
Shoot చేసేస్తున్నారు ఆతి తెలివిగా 
ఇక ఏ ఆడబడచు అతిథులను ఆహ్వానిస్తుంది? 
ముంగిట బయటే పంపేస్తుంది అతిథులను _ తన సంస్కృతిని 
సము దంలో కలిపేసి 
“అహింస” అను పదంలోని, “ఆఅిను కొట్టివేసి 
“కాంతి" అనే పదం ముందు చేర్చారు 


ఇక మనకు మిగిలింది హింస, అశాంతులేనమ్మా దీపలక్ష్మీ! 
రావమ్మా సందేహించకు అలా ముంగిటిలోనే ఆగకు 


శాంతి భ|దతలు చెల్లాచెదర యినాయి 

అవినీతి దివిటీలు వెలిగిపోతున్నాయి ఈ రోజు 

ఏమిటిదని (పశ్ని స్తే, ఇక నూకలు లేనక్లే భూమ్మీద!!! 
పదవీ వ్యామోహం పెచ్చు పెరిగిపోయిన ప్రే 

మన రూపాయ విలువ రానురానూ తగ్గిపోతుంది నానాటికీ! 


83 


14. 


15. 


16. 


కులంవద్దు మత ంవద్దు మారణహో మంవద్దు....అంటూనే 

Application లో మొదటి (వన్న (Column) ఏ కులం నీ దని! 
అది తొలగిస్తే 

అంతా ఒక్క- టే! కులవై షమ్యాల కుమ్ములాటలు నిత్యం : 

కులంపేరిట 'కుచ్చితమ్ము మతంపేరిట మారణమ్ము 

అంగరంగ వై భవం అనుభవిస్తూ, శ్రీరంగనీతులు వల్రిస్తుంటారు 

చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి నె ట్‌క్ర్షబ్‌ లట 

వల్లిస్తారు మీటింగులలో వివేకుని సూక్తులు, గీతాబోధలు 

ధన దీపావళి, ఘన దీపావళీ, ధన ధన దీపావళీ 

విశ్వమానవతా మందిరాన మణిదీపాలను |వతిష్టించు! 

(పతి దివ్వె ఒక చాపంగా, వెలుగుల తోరణంగా 

సమైక్యతా దీపావళీ, లోనికి రావమ్మా, లోనికిరా.... 


మానవత కరదీపిక అయిననాడు 

దురాచారాల విక టాట్టహాసాలు సమసిపోయిననాడు 

మతోన్మాదుల దునిమిననాడు 

అవినీతి విహంగపు రెక్కలు విరిచిననాడు 

(పతిభకు [పథమ తాంబూలం ఇచ్చిననాడు 

కాంతి పావురము రెక్కలు విప్పి విహరించిననాడు 

యువత బాధ్యత లొదిలేసి, హక్కుల కోసం పోరాటం మానిననాడు 

చదువులు మానేసి, రాజకీయాలకు దారి మళ్ళించక యువత 
మసలిననాడు 

మతం పేరిట మారణహోమాలు, సమసిననాడు 

వెలిగిస్తాం మతాబులు, చిచ్చుబుడ్డులు, తారాజువ్వలు గగనవీధిని 


అంటే దాకా! 
ఆనందంతో పెల్చేస్తాం ఆటంబాంబులు! నీకిసాం ఆనంద హారతులు! 


దీవి రంగాబార్యులు 


మచ ఇ 


ఎంతెంతో విలువైనది కాలం 

ఇంతై నా పదలుట తెలివిపినం 
తరిగిపోయిన తిరిగిరాని ధనం 
మరువరాని మరువలేని సత్యం! 


తిరిగిరాదు జరిగినకాలం 

తలచలేము పొందిన నష్టం 

అందుకే మరువరాదు కాలగమనం 
ముందు ముందు సాధించాలి విజయం! 


(పతిజీవి సాగించు కాలంతో పోరాటం 
పదిలమైనది కాదు మన జీవిత ఆరాటం 
ఎన్నో అవరోధాలు కలుగుట సహజం 
ఎదిరించి సాధించుటయే మన ధ్యేయం! 


స్వయ స్వగతాలు 


విద్యార్థి was కం స్పేస్‌. విజ్ఞాన యుగం 
చదువులలో స్పీడ్‌ ముఖ్యం 

ఎదగడమే జీవిత లక్ష్యం 
ఎదిరించడమే మా ధ్యెయం! 

జ జ జ 


ఉపాధ్యాయుడు __ పునాదికి కడుదూరం 
అనాదికి తిలోదకం 
ఇది కదలే ఉడుకు రక్రం 
కురకారు మన స్తత్వం! 
జ ల వ 
కరస్పాండెంటు __ సీటు సీటుకి పొందాలి 
చాలినంత డొనేషన్లు 
చక్కని వ్యాపార మార్గం 
చెప్పలేని కనక వర్షం! 
(పభుత్వం నా “రీసెర్చి” మా |పగతిపథం 
"సెర్చికి ఇస్తాం పాధాన్యం 
నవ పథకాల కాలవాలం 
నవ్యత కిదె సుస్వాగతం! 
మా పేరు నిలవాలి శాశ్వతం - 
మరి ఆశిస్తాం పిల్లల భవితవ్యం! 
(కొత సీసాలో పాత సారా 
కొత్త పోకడ చూపిస్తాం! 


మేలుకొలుపు 
భరతజాతి కిదియే మెలుకొలుపు 
భావిపొరుల కందాలి నా పిలుపు! 
భారతీయుల సమైక్యతత్వం 
వదుమైనదీ నిత్యవసంతం! 
భాషలు ఎన్నైనా భావాలు ఒక టేనన్న 
ప్రాంతాలు వేరైనా మానవత్వమే మిన్న 
అందరి ఎదల సోదరభావం పెంచుటకన్న 
లేదు వగతి భారతీయులకింతకన్న ! 
(పాంతీయ దురభిమానం 
పొంగిపొరలి సాగినచో 
మానవత్వం మంటగలిసి 
(పగతిర థం పొందు సున్న! 


రక్తానికి ర కతర్పణం 
పాతానికి|పాణహరణం 
కోరుకొనే |కూరత్యం 
కారాదు మన ధ్యేయం! 
ఆ మనిషిలో పెరిగే _ 
అలవిదప్పు దానవతను 
అన్యాయపు రాకాశిని 
ఆలోచింపక చంపాలి 
అణగారిన కారుణ్యాన్ని 
ఆశయాల సమతలతో 
అనురాగపు మమతలతో 
అనుబంధం పెంచాలి! 
భరతజాతి కిదియే మేలుకొలుపు! 
భావిపౌరుల కందాలి నా పిలుపు! 


శంఖారావం 


చుక్కలంటెడి ఈ ధరలతో 
చిక్కు_బడ్డ వి |తుకుబాటలు 
బడుగు జనత హడలిపోయి 
అలమటించెడి కాలంలో... , 


కూలి దొరకక _ కుక్షి మాడగ 
కడలి కెర టపు-సుడుల తీరున 
భారమైన బతుకులతో 
ఆంగలార్చే రోజులలో. 


బరువు లేనిదే సెళ్ళు నడవక 
పనులకింత ఫలిత మివ్యక 
నిరుద్యోగికి మార్గం దొరకక 
గతిని గానని దినములలో. 
ఆర్గంకోసం సర్వం వీడి 
ఆర్జనకోసం హద్దులు దాటి 
స్వార్థపరుల పిశాచతత్వం 
సవారిచేసే తదజఠలోు 


కరుడుగట్టిన కులాభిమానం 
హోరులె త్రిన మతవిద్వేషం 
పదవీ పెదవుల |పలోభం 
పడగలె త్రిన వేశలలో___ 
రాజకీయ |ప్రాగల్భ్యంతో 
ధజమె తగ వరగ్గతత్వం 
ధ్వంసమవ్వగ మానవత్వం 
సమభావం సన్న గిల్లే సమయంలో 
జనత మేలు కోరి 

సమత చాటిచెప్ప 

కవితలే పరిఢ విల్లి! 
కలకాలం విరియాలి! 


అలముకొన్న ఈ నిశా క్లేశంలో 
అవని జనత కాశాజ్యోతిగ 
అవచ్చన్నమై వెలుగొందగ 
అంతులేని కవితలుద్భవించాలి! 
పార్టీ తత్వం జోక్యంలేని 
కులమత ద్వేషం దరికి జేరని 
స్వార్థపరత్వం మనసున లేని 
సమతాకవి సందోహం కావాలి! 
విశ్వమందు సకలజనత 

విశాల భావం చూపాలి 

సమాజ పగతి సాధించగ 
సమైక్యతత్వం కల్పించాలి! 
జాతిని మేలుకొలుపుచు 
జగతికి కాంతిని పంచుచు 
సాగాలి కవుల ఉజ్జ్వల కవిత్వాలు 
(మోగించాలి శంఖారావాలు 


దివ్యహారతి 


“యువభారతి” రజతోత్సవం! 

సాహితీ వచార విజయోత్సవం!! 
రాజకీయ (ప్రాగల్భ్యంతో 

మోజుప డే మానవాళికి... 

పదవీ పెదవుల వ్యామోహంతో 
పరుగులు దీసే |పజావాహానికి 

గత సాహితి గురుతులేక 

ఘన సంస్కృతి కనజాలక 

వెరి తలలు వేసే ఉగవాదంతో 
వెలలేని కరుణ మరిచే జనతకు 
కమనీయ కవితాలతలతో 

కొదువలేని కవుల అంతరంగాలు 
మధురమైన ఉపన్యాసాలతో 
మరువలేని లహరీ |పచురణలతో 
(సిద్ద సంస్కృతాం[ధ కవుల భావాలు 
(పతి ఎదలో |వత్యేకాభిరుచి కలిగిస్తూ 
పదిలమైన విజ్ఞాన సంపదను పంచుతూ 
సారస్వత వియద్దంగ నందిస్తూ 
సాగుతున్న మన “యువభారతి” 
స్పందింపజేసింది పతి హృదయం 
సాధించింది సాహితీ ఘన విజయం! 
ఆందుకే.... 

రజతోత్సవాలు జరుపుకుంటున్న 
రమ్యమైన ఈ “యువభారతి” సంస్థ 
ముందు ముందు మరెన్నో (పచురణలతో 
అందివ్వాలి సాహితీ దివ్యహార తి! 
అందుగావుత నా అభినందనల. 
మందారమాలల అక్షరాకృతి!! 


సాలగామ్‌ 
పద్మవ్యూహంలో జీవనవాదం 


యుగాంత పు (పళయంలో 
పచ్చని వటప్మతం పె 
విలాసంగా అవతరించిన కృష్ణుణ్ణి కాదు నేను! 
కాలుతున్న అమ్మ కడుపులోనే 
కష్టాల కథలు వింటూ 
అరిష్టాల మంతసాని సేవలో 
భూమిమీద పడి భయంతో “కెవ్వు'మన్న నికృష్ణుళి నేను! 
వసితనపు అమాయకత్వం నీడలో 
ఈ లోకాన్ని ఆలోకించకుండా, 
ఏవేవో పాటలు పాడుకుంటూ. 
పనికిరాని పాఠాలెన్నో నేర్చుకుంటూ. 
పిల్లకాలువగుండా యవ్వన తీరాన్ని 
చేరుకొన్న వాణ్ణి - నన్ను - 
ఆనంద సెకతాల్లో 
హాయిగా పవ్యళించసీయలే దీ కాల్యపవాహం, 
హఠాత్తుగా మలుపు తిరిగి 
ఈ పద్మ వ్యూహంలోకి తో 'సెసిందిఎే 4 
జ % స 


ఈ పద్మ వ్యూహం. 
ఊహాలోకాల్లో తేల్చేది కాదు, 
కనికరించి కలల్లో ముంచేదీ కాదు, 


కఠినంగా కత్తి రుళిపించి 

కదనానికి కాలు దువ్వుతుంది! 

ఏమరితే చాలు 

అదేపనిగా శస్తారిస్తాలు రువ్వుతుంది!! 
అభిమానం గలవాణ్ణి- 

ఓటమి నెలా ఒప్పుకోను? 

తలా, వొళ్ళూ విదలించి 

యుద్దానికి సన్న ద్దుణయా్యను 

అలనాటి అభిమన్యుణయ్యాను! 

అనుక్షణం అతి జా[గతతో 

ముందూ వెనుకలు కాచుకుంటూ 

పోరాటం సాగిస్తున్నాను 

ఈ పోరాటంలో అలుపు ఉండకూడదని తెలుసు 
ఆప్యాయతతో సేదతీరాలన్న 

ఆశ అసలు కలుగకూడదనీ తెలుసు 
పద్మవ్యూహాన్ని చేదించాలన్నదే దీక్ష 

ముందుకు సాగిపోవటమొక్క_ టే లక్ష్యం!! అయితే 
వ్యూహంలోని దుష్టశ కులతో పోరాటానికి 

సహజ కవచ కుండలాలతో పుట్టిన 

కర్ణుణ్ణి కాకపోవచ్చు న 

కాని, వొలిచి యివ్వలేని ఆత్మవిశ్వాసం 

నాకు కవచంగా ఉంది! 

మొక్కవోని “నిజాయితి నా ఆయుధ మైంది!! 
అయితే, నా నిజాయితీ 

ఈ కుటిల వ్యూహంలో ఆతి తేలిగ్గా ఓడిపోతో ౦ది.... 
అందుకే నాకు గాయాలు తప్పటంలేదు! 


ఈ గాయాలకు తప్పనిసరిగా 

నను పూసుకుంటున్న మందు 

జీవన వాదం (existentialism) 
bs ఖః 


ఇంతకూ నేను. 

పద్మవ్యూహాన్ని చేదించగలనో లేదో 

నాకు తెలియదు. 

ఒక్కటి మాతం తెలుసు 

అంతకంటే గత్యంతరం లేక, ఆ పయత్నంలోనే 
వీరస్వర్గ మలంక రిస్తాను | 


పుస్తకం! 
నిన్ను పట్టుకున్ననా డె 
నేను 'మనీషి” నయ్యాను 
నన్ను ఆకట్టుకున్న స్‌ 
నా జీవన సహచరి వయ్యావు 
నీలోని అక్షరాలే 
నాకీనాడు లకాధిక లక్షలు 
నీలోనే “పదా"ర్ధాలే 
అహరహం నాకు రక్షలు! 
సీవు _ ఏకాంతపు చీకటి జీమూతం 
నా జీవనాకాశాన్ని అలుముకున్న పుడు 
ఆతురతతో పరుగెత్తుకువచ్చి 
వాటిని పారదోలి నన్నా శ్వాసించిన వవనానివి! 
గుండె బేలయె, (బతుకుభయం 
నన్ను బంధించినపుడు 
నా వేదనను నీకు నివేదించుకుంటే చాలు 
నన్ను బుజ్జగించి, 
నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపి 
నన్ను పునరుజ్జవింపజే నే కవనాని!! 
అర్థ ౦కాని సమస్యలతో 
నేను సతమత మైనపుడు 
మార్గం తెలియక 


నేను వ్యాకులవడ్డ పుడు 

వేదంలాంటి మాటలతో 

సమస్యార్గాల్ని సముద్భోధించి 

పరిష్కారం తెలిపే మార్గదర్శివి! 

నా మోదంలో, నా ఖేదంలో 

నా బతుకు బాధల నిర్వేదంలో 
“నేనున్నా*నంటూ నిండుగ పలికే _ స్‌వు 
నాకు ఆత్మీయమైన నెచ్చెలివి! 

నాలో భ్‌ క్రిస్‌, ర కిన కలిగించి 

ఎన్నో రాగానురాగాల్ని వెలిగించి 
గిలిగింతల పులకింతలు |పసాదించే _ నీవు 
నా మనుగడకే వర పసాదానివి, 

నేను ఎన్నడూ కోల్పోని నా గుప్రధనానివి! 
జీవన పోరాటం అర్ధరహితమనీ 

వై రాగ్యంతో స్తబ్దుణ్ణయ్యే నాకు 

ఎప్పటిక ప్పుడు స విశ్వరూపాన్ని (పదర్శిస్తూ, 
జీవపదార్థాన్ని వివరిస్తూ - 
గీతోపదేశం చేసే దై వానివి! 

ఆపత్తు విపత్తుల్లో 

నాకు సహాయహసానివై _ 

నవలవై , కథవై , కమనీయ కవితవై - 
నన్నూ నా వ్య క్రిత్వాన్నీ మలుస్తున్న నేస్తం - 
నా జీవితాన్ని లాలిస్తూ పాలిస్తూ - 

నేనంపే ఎవరను ప్రశ్నకు సమాధాన మిచ్చిన 
ఓ పుస్తకం! 

సీవు నేర్పిన భావాలతో నిండుకొని 

సీమీది ఆరాధనతో _ నతమవుతోం దిదే 


నా మస్తకం! 


94 


ఫిజిసిన్ట (సేమగితం! 


చ 


యవ్వనపు విద్యుత్తు |పవహించ నీ మెను 
మెర్కురీ ఆర్క్‌ దీపంలా వెలిగిపోతోంది! 
ఊహాకటకం ఆధారంగా 

నా హృదయ వర్గపటదర్శిని గుండా, 
ఆశానయనాలతో 

సీ కాంతిని అవళోకిస్తున్నాను 

చెలీ, వర్ణనాతీతంగా ఉంది 

సీ రాగరాగాల వర్ణపటం! 
ఆశాశ్ళంగాలతో, నిరాశాదోణు లతో 
కల్లోలితమైన నా మనస్పాగరంలో 
కాంక్షాతరంగాలు ఉవ్వెత్తున లేచాయి 
కులమతాల అడ్డుగోడల్ని చేదించుకుం టూ 
కాస్మిక్‌ కిర ణొల్పా నీవై పు 

దూసుకు వస్తున్నాయి నాలోని కోరికలు! 
(పకోపించిన ఆటమ్‌లా ఉన్నాను! 
తట్టుకోలేని తమకంతో 

పీటర్‌ చేతులను నీకోసం 

కిలోమీటర్‌ ల దూరం వరకు చూస్తున్నాను 
పాదరసంలా మిడిసిపడ్తున్న డార్టి౦గ్‌ , 
నీవు ఆకాశంలో తారకవెనా 

నా హృదయపు టెలిస్కోపు నిన్ను వీక్షించగలదు 
స్‌వు ఎక్క_డ గానం చేసినా 

రేడియో తరంగాలుగా సాగి 

అది నా గుండె రేడియోలో (ప్రతిధ్వనిస్తుంది! 


నిన్నీ పొడు లోకం చిలుకను చేసీ 

ఏ సప్త సముుదాల అవతలనో 

కాకులు దూరని కారడవిలో 

చీమలు దూరని చిట్టడవిలో దాచినా 

సీ గుండెలో ఇరుక్కుపోయిన నా గుండె (టాన్స్మిటర్‌తో 
౪ సీ మీది అన్‌ 'ఫవర్‌ తో 

నా మనో టెలివిజన్‌లో దర్శించగలను! 
మైకోవేన్‌ ప్రణయ సందేశాలు పంపించగలను! 
(పియా, సీ వొక విద్యుదయస్క్కా_ంతానివి, 
నిన్ను విడవకుండా అంటి పెట్టుకొనే 

నేను ఒక ఇనుపముక్క ను! 

అందుకే నా జడత్వాన్ని విదలించుకొని 

సూపర్‌ సానిక్‌ వేగంతో ఎగిరివస్తున్నాను 

నిన్ను హత్తుకోవటానికి! 

మనలో లవ్‌ విద్యు త్పవాహమున్నంతకాలం 
(పియా, 

మన కౌగిలి నెవ్యరూ విడదీయలేరు! 


ములకల బాలాజీ|పసాద్‌ 


96 


చేనేతవై తన్యం 


పత్తి దారాలుగా మార్చి, వత్తి మా గుండెల కదుముకుంటూ 
(బతుకు ఎడారిన పండించుకుందామం టే 
నరరూప రాక్షస రాజకీయాల కుష్టు హస్తాల్లో 
చిక్కిన మా (బతుకులు రాబందు నోట్లో శవపు పీలికలబీలికలు 

ఎన్ని క డవళ్ళ కన్నీళ్ళతో వేడుకున్నా ము 

మా భవిష్య తరాల (బతుకుల్ని కాపాడమని 

వ నిశాచర అరుల్ని (బతిమాలుకున్నాము 

పంట 9 కారే నూలి వాసనల్లోంచి 

బాధాత వ ప్ర దాహాశువుల్ని ఒలికించమని' 

ఆ నూలిదారాలే ఉరితాళ్ళుగా మారి 

నిర్దాక్షిణ్యంగా మా కుత్తులను క య 
మొన్నాక పెడన నిన్నాక అందాజీపే 
నేడొక గుంటూరు రేఫొక ఆదివారపు 
వడుకుతున్న కండ్ల (కండి) చివర్ల స 
కారుతున్న రక్తపు టువులను (తాగి 
(బతుకుదామనుకున్నా! వూసలు బాకులుగా మారి 
మా గుండెల్ని ఛిదం చేస్తున్నాయ్‌ 

ఆసుల్లోంచి వచ్చే పడుగుల్హా 

ఎండిన దేహాల్లోంచి రక్ష మాంసాలను కరిగించి 

జనతా వస్తా9లుగా చేసి జనులను అలరించగలిగాం 

ఎన్ని కుంచెల్ని గరకు గుండెల మీంచి లాగుతూ వెళ్ళామో 

బండబారిన ఆ రాజకీయ గుండె మా ఘోషల్ని వినదు 

ఆరిగిపోయిన ఆర్టీ లాల్నే పలుకుతుంటాయవి. 


నిరాధార నిర్వేద జనులను విస్మరించె సంఘాలు 
బలిసిన విష స్వార్ధపు మర మనుషులకే స్యంతాలు 
భూతద్దాల్లోంచి కనిపించే బతుకు పోగుల్ని లెక్క పెడుతూ 
సాగల్ని జమకడుతూ మజూరీల్లోంచి తెగ్గొడుతూ 
ఎన్ని విషస వలయాల్నుంచో మా రక్రపు బొట్టను . 
కారకుండా అదిమి పెడతున్నాం 
సాలెపురుగుల్లా సంఘా లొదిలేసిన మలినంలోకి 
జారకుండా |బతికేస్తున్నాం. 

సుకుమార కుసుమాల చిగురులను నేత పె 

నేసి ధరీకృతులను మెప్పించగలం 

అగ్గి పెపైలో పెర అందాల అతివ వస్తా9లను సృష్టించగలం 

కాసి 

జానెడు కడుపుకోసం గుప్పెడు మెతుకుల్ని 

మాతం నోచుకోజాలం 

సిగ్గును కప్పుకోడాన్కిి జానెడు బట్టను 

కూడా మిగుల్చుకోజాలం 

“ రెండు చేతులతో సిగ్గును కప్పుకుంటూ 

'పెగిలిన గొంతులోని రక్తపు జీరలు నిర్గమించేలా 
గొంతూ గొంతూ కలిపి 


ఆగాధాల అంచులు వణికేలా ఆరుద్దాం 


మన పిలుపు రాజకీయ పెనుభూతాల్ని అదిలించాలి 
సాటి సామాన్యుడి బద్ధకపు ముసుగును తొలగించాలి 
మగ్గపు పిడి పే చేతులతో 

తెగేసిన తెలి ఆవేశాన్ని పట్టుకొని 

నిర్గజ్ఞా రాజకీయాల్ని అంతం చేసే 

మరో చేనేత చైతన్యానికి ఆహ్వానం పలుకుదాం. 


(ఆకలిచే హత్య చేయబడ్డ చేనేత కార్మికుల కంకితం.) 


కొరు పోలు మాధవరావు 


9 


కళ్ళుమూ "స్తే వెన్నల?! 


_పవంచంలో ఏ మూల చూసినా _ 

(ప్రచండ యుద్ధ జ్వాలల చీకట్లు! 

అమృత భాండాలై న మేఘాలనుండి ప్ల 

మహా భీకర జల సళయాల వీకట్టు! 

కార్ల, కార్దానాల నీలి నీలి పొగల _ 

అతి భయంకర కాలుష్యపు చీకట్టు_! 
'కులికక్షల, “మతి దురభిమానాల _ 

రాకాసీ ముసుగు ధరించిన రాజకీయపు చీకట్టు! 
వివాహ వ్యవస్థను కా చేస్తున్న 

వరకట్న కాలసర్బ విషపు చీకట్టు! 

సమ సమాజాన్ని _ నవతరాన్ని 

సందిగ్ధ స్థితిలోకి తోస్తున్న నిరుద్యోగప్ప చీకట్టు! 
లోకమే చీకటిగా, చీక బే లోకంగా మారిన వేళ 
అంతటా స్వార్ధం నిండిన పెను బీకోట్టలో.... 
ఎన్నెలెప్పుడు....?! వెన్నె లెప్పుడు?! 


శమామృతం! 
వసంత కోయిల వలపు పిలుప్పులవిగో....! 
కొల వివంచీ మధుర గానమ్ములవిగో....! 
మానస కాసార కల్లార వరిమళమ్ము లవిగో....! 
నవ చైతన్య చం|దికా సూనమ్ములవిగో....! 


త్రపిస నను 

భావాంబర వీధుల చెల రేగిన 

శబ్దతార కా తటిల్హత అవిగో... 

శాంతి సాగర సీమలో స్వాతిచిన్కు అవిగో ....! 
(పగతి శిల్పమ్మును చక్కగ చెక్కుగట_ 
ఆత్మ శ క్తి ఉలి అదిగో....! 

అక్షర మే “అమృతి కాంత ధారగా 

హృదయ చషకాన నిండిన దిదిగో....! 

చేదు ఏల - ఈ తీపి నందుకో...., 
(శమాాభముల నుండి 

అనుభూతి క్షీరమును ఉభయ సంధ్యల పిండుకో!! 


అవ్యక్త పాశం 


నేడు పల్పవించిన ఆకుతో 

రేపు మొగ్గకుండే బంధం! 

జగాలు తిలకించు కంటిపాపతో 

రెప్పకుండే అనుబంధం! 

ఓ మొయిలు తీవనుండి రాలే 

తొలి చినుకు పూవునకు గల బంధం! 

గగన సీమలో మెరిసే తార _ తారల - 

మధ్య నుండి తొంగిచూసే లోచనాబంధం! 

ఈ బంధాలన్నింటిసి మించిన బంధం - 
తరతరాలకు అంతరా లెరుగక, 

అరమరిక లెరుగక _ 

మమతల కోవెలలో మాయని నిత్య సుబంధం' 
ఈ అవనిలో మనిషి _ మనిషికి ఉండే బంధం! 


మృత్ఫుశకలం ! 


కలల్లోంచి ఉక్కు రెక్కలతో 
ఆకస్మాత్తుగా దూసుకుపోయిన 
ఆమానుష, ఆ/కమ, అన్యాయ, అవినీతి 
క్షేపణుల సాక్షిగా....! 

తెగిన గాలిపటంలా, 

రాలిపడే మృత్యు శకలంలా, 

కాల కురంగపు కంటి కొసల్లోంచి 
జారిన కన్నీటి బొట్టులా, 

హృదయ నిశ్శబ్ద సాగరంలో 

చెలరేగిన పెనుతుఫాను జ్వూలలా, 
నిర్విరామ గగన చుంబనాల్లో 
కన్పించకుండా పోయిన నేలపై 
ఆత్మత్యాగం చేసుకొనేందుకు సిద్ధమైన 
“పజాస్వామ్యం' 1! 

జనవాహేని చెతన్యపుటలు పరిస్తే 

తన చిరునామా పునర్ము[ దించుకోవాలని....! 


ర్తి ఇద అ 
డాక్టర్‌ జి.వి. న్నుబహ్మృణ్యం 


ములక 


కొత్త గులాబి 

నవ్వింది 

అన్నది మా కవిత 
దానికింద 
ముల్చుండాలి చూడు 
అన్నాను నేను 

చూచింది. 

కవి పేరు చెక్కిన 

శిథిల సమాధి. 


పునర్నవం 

కాల |పవాహం 

కవిత 
(తి ఉదయం 
సూర్యుడు పెట్ట 
గిలిగింత 
నవత. 


తరం కొని వరం 

నవ్వటం 

ఒక వరమని 

విన్నాను 
దానికొక 
తరం కావాలని 
తెలుసుకొన్నాను. 


అనుభూతి 


వినీ కవితలు 


అపూర్వువరం 
అంగారానికి 
అమ్ముకొనే 
అంగట్లో 
వెలలేదు 
ఆ కోశించే 
హృదయంలో 
తుల లేదు 
ఆ|గహించే 
కన్నుల్లో 
జ్వాల లేదు. 


పేలకు 

సీవు 

తుపాకి 
పేల్చబోతున్నావు 
జాగ త1 

ఎటు గురి పెట్టినా 
ఏదో ఒక గుండె 
నిలువునా 
మండుతుంది. 


మది 

నదిలో మునిగితే 
స్నానం 

నీలో మునిగితే 
ధ్యానం. 


101 


అయోనిజ 

నిన్న 

నే నని తెలుసు 

రేపు 

నా కూతు రనీ తెలుసు 


అయినా 
నేడు 


ఇంకా కాపరానికి రాలేదు. 


ఎద్దడి 

వరద గూడు కూడా 
కూలిపోయింది 

కన్నీ టికి కూడా 
కరువు వచ్చింది. 


వౌ సవికత 

= 
ఊహలతో 
బాసలు చేసే నేను 
ఊయల లూగిస్తూం టే 
ఊ( కొడుతూ 
నేలను చూచే నీకు. 
మరే బంగారమా? 


102 


గురు 
prs 
లోకాన్ని 
నేను గా ఇవ్పుకుంపే 
సింబల్‌. 
నె 
లోకంగా మారి పోతే 
ఏంజెల్‌. 


సడి _ సవ్వడి 

వాడు 

నిశ్శబ్దంగా ఉన్నా 

సీర ధిలో 

బడబాగ్ని. 

వీడు 

మాట్లాడుతున్నా 
౮9 శ 

అలల నడిమి 

గండళిల. 


అప్పుకూడు 

ఏం? తుపాకీ! 

ఆగి అగి 

అప్పుడప్పుడు "పెలుతున్నావ్‌? 
అమ్యునిషన్‌ అయిపోవచ్చింది. 
ఆ తరువాత ఏంటి గతి? 

కొ త్రమందు దిగుమతి అవుతుంది. 
దిగుమతి కూడా ఆలస్యమైపోతే? 
సపేలకపోయినా తుపాకి తుపా కే, 
దిగుమతికి ముందు 

ఎగుమతు లేవైనా చేశావా? 
ఎగుమతికి కావాలి ఎగ్జి స్టైన్సు 
దిగుమతికి చాలు ఎక్స్పీరియన్సు. 


ca నాగరత్న కుమారి 


ఆశాభంగం 


నిన్ను చూసినప్పుడు 

(పకృతిని దర్శించినప్పుడు 
మధుర గానం విన్నప్పుడు 
నాక్క-లిగే సంతోషాన్ని 

సమస్త భాషలందలి 

సర్వ విశేషణాలతో నూ 

వగ్గించి, వ్య క్రపరచ పీలవ్యదు 
ఈ మూడింట్లో (పతిదీ 

నా చేత ఆనందబాష్పాల్ని కురిపిస్తుంది 
అవధి లేని ఆనందంతో. 
హృదయం లయ తప్పుతుంది 
ఆలోచనా పథంలో వుండే నీవు 
మరీ అందంగా అగుపిస్తావు 

నేను పరమానందంతో 

రెప్ప వాల్చక తిలకిస్తుంటాను 
వెంటనే ఆశాభంగమౌతుంది 

నా అలికిడికి భంగిమ మార్చేస్తావు 
నన్ను చూసి నవ్వుతావు 

కానీ నాకు నిజమయిన నవ్వురాదు. 


దర్శన భాగ్యం 


సీపై నాకున్న | పేమ అనంతం 
దానికి మొదలే తప్ప తుది లేదు 
అనుక్షణం నువ్వే గురొస్తావు 
అణువణువూ నిన్నే జపిస్తుంది 


103 


ఇది తప్పని తోచదు నాకు 

నాది అవ్యాజ నిస్వార్థ (పేమ 

నీ నుండేమీ ఆశించి |పేమించలేదు 

నే సదా కోరేది నీ దర్శన, హాసాలాపాలు 
ఇంతకు మించి ఇంకేమీ వద్దు 

నిన్ను చూడని నాడు కాంతి వుండదు 

సీ పలుకులు కరువై నప్పుడు 

నాపై నాకు విర కి కలుగుతుంది 

సీవు నవ్వని రోజు 

సర్వం స్తంభించినట్టుంటుంది, 


నిశ తెలియాలి 


నీ పాటలు పాడుకుంటున్న 
ఏకాంత సమయంలో 

నువ్వు |పత్యక్షమయ్యావు 

నిను చూసిన మరుక్షణం 

నా గొంతు జీరవోయింది 

మాట పెగలక పాట ఆగిపోయింది 
నీ దర్శనం కోసం తపించే నేను 
సిగ్గుతో తల దించేశాను 
వెళ్ళిపోతావనే దిగులతో 

ఒక్కసారి అలవోకగా చూసి 


పఫునుడు 

నా అంధకారపు జీవితంలో 
మెరపు తీగవై వెలిశావు 
ఊసులాడీ, ఆశలు రేసీ 
ఆనందానికి అరం తెలిపీ 
అందకుండా పోతావా 
నిను పొందాలని తపిస్తుంటే 
వినోదం తిలకిస్తావా 
తిరిగి తిమిరంలో వదిలేసావా? 
చీకటిని చీకటిగా ఊండనీక 
సీ క్షణికమైన వెలుగురేకతో 
నా ఉనికిని చూపి, ఉన్నతి తెలిపి 
మఖ గేలి చేసి కలవర పరుసావా? 

పసిపాపని పెకెత్తి అల్హాబిల్లీ ' తిప్పి 
వ కొన్టేంత గొప్పవాడివా సీవు? 


నిల లే 


నువ్వంత నిర్దయగా ఎందుకుంటావు? 

నన్నింత నిర్లక్ష్యం ఎలా చేయగలుగుతావు? 
గాంభీర్యం, “చాంచల్యం, రాక్షసత్వం, కర్కశత్వం 
ఇవే నీ నైజాలు తప్ప 

చిలిపితనం, నిశ్చలత్వం, సాధుత్వం, సౌకుమార్యం 
అనేవి వీజమా తంగానైనా లేవా? 

సీ హృదయం రక్త మాంసాలతో కాదు 
నిశృయంగా శిలా జలాలతో తయారయింది 
అందుకే నీలో స్పందన లేదు 

దేనికీ కదలవు, చలించవు 

సీకో మనసు లేదు, నువ్వో మనిషిని కావు 

రాగం వింటే మృగమయినా 

శృంగం ఊపుతూ సొగసు |గహాస్తుంది 

కానీ 

నువ్వు అనురాగాన్నే అనుమానించే 

ఉన్నత సానంలో వున్నావు. 


106 


అష శుతి 


నన్ను పిల్లగా చూసిన పెద్దలు 
గురుంచుకుని పలకరిస్తుంటారు 
చిన్నప్పటి అల్లరి చేష్టలు 


. చెప్పి నవ్విస్తుంటారు 


రెండుసార్లు తన దగ్గరే కొన్నానని 
కూర లమ్మి క బుర్జాడుతూ 
కావలసినవేమిటో కని పెడుతుంది 
పరిచయమే లేని పసివాడు 

ఏ వూర్వజన్మ స్మృతులనో 
జ్ఞాపకం చేసుకుంటూ 

కేరింతలు కొట్టి నవ్వుతాడు 

నన్నె త్తుకోమని దూకుతాడు 


ఆఖరికి ఒక్కసారి చూసీన 
స్నేహితురాలి పెంపుడు కుక. 
సంతోషంతో తోకూప్పతూ 

నాకి నాకి పేమ చూపింది 
ఆప్తమ్మితులు, ఆవదృంధువులే గాక 
పరిచయమున్న (పతి ఒక్కరూ 
మరచిపోక మాట్లాడిస్తుంటారు 
పిచ్చిగా ఆరాధించినందుకు 
స్‌కు మాతం నే గుర్తురాను 

నా జీవన గీతంలో 

నీ _పేమాలాపన 

ఘూర అపవతి, 


కొప్పెర్ల మద్దయ్య 
స్రీకేమున్న ది?! 


ఏ మున్నది? 

స్తీ కెమున్న ది?? 
కండా? 
ఆండా? 
జెండా ??- 

ఏ మున్నది? 

స్స్‌ కెమున్న ది?? 
ఊరా? 
"పేరా? 
నోరా??- 

న్స్‌ మున్నది? 

సీ కేమున్న ది?? 
ఓర్పా? 
నేర్చా? 
తీర్చా??- 

ఏ మున్నవి? 

సీ కేమున్న వి?? 
నోటా? 
8 రా 
సట్టా? 
ఓట్టా??- 

చెప్పవోయి! - సీ చోటు! 

అడుగవోయి! - నా ఓటుl! 


ఎవరయ్యా! కురరతదుంకం వచ్చేవారు? 


ఆగండ|రా! ఆగండి! 
అడుక్కో_వటం మానండి!! 
అది _ శిధిలాధార ౦! 
అంసే _ ఆదే “మధురం! 
లేకుంటే మేమందరం! 
కాటికి పయన”మన్నారు[! - 


108 


నెట్టండ రా! నెట్టండి! 
నేలబడిన |కూరుని పట్టండి!! 
అది _ మానవాభ్యుద యం! 
అంటే! _” అమ్మయ్యా! భయం! 
అడుగిడుతే చావు ఖాయం 
అందుకయోగ్యులమోన్నారు" _ 
చేయండ(రా! చేయండి! 
చెమట బిందువుల నెమరు వేయండి![! 
అది - విధి విలాసం! 
అంపే "కాదు మోసం! 
మేమితరుల కోసం 
బానిసలమా?” _ అన్నారు!! _ 
ఎవరయ్యా! ఎదముందుకు కదుపుతూ _ 
ఏడుపులు _ గాడుపులు ఎదురై ననూ _ 
విడియక దిగువుగ చెయ్యి కలుపుతూ _ 
సమెక్యత స్థాపనకు సాగివచ్చేవారు?! 


ఇదే-(నా) లోకం?! 


భుక్తి మరణాలు! 
రక చరణాలు! 
శోక అరుణాలు! 
పాప కిరణాలు11- 
ఇది _ నరకలోకమా? 
నాక లోకమా? 
కాలే కడుపులు! 
వాలే నడుములు! 
రాలే తోయములు!! 
తూలే కాయములు!!_ 
ఇది - సరకలోకమా? 
నాక లోకమా? 


హస మోసాలు! 
(సవించె విషాలు! 
(దపించె కృత్యాలు! 
(భమించె హత్యలు!11- 
ఇది _ నరక లోకమా? 
నాక లోకము? 


కృళించె మానవత్వం! 
స్పృహించె దానవత్యం! 
నశించె కరుణత్వం! 
లిఖించె కఠినత్యం11- 
ఇదేనా - లోకం ?? 
ఇదే - నాలోకం!! 


సంఫిావం పెరగాలి !! 
ఒక్కసారిగా 

ఒక. మాటతో - 

ఒక్క పూటలో - 

సమస్య తీరిపోతుందా? 
సమాజం మారిపోతుందా?? 
ఒకసారిగా 

నిండిన స్వార్లం! 

పండిన పాపం! 

తొలిగిపోతుందా? 

పగిలిపోతుందా?? 


ఒక్కసారిగా. 
మాతృదేశభ క్రి! 
నవచైతన్య శ gH 
"పెరుగుతుందా? 
జరుగుతుందా ?? 

దుష్టబుద్దులు మారాలి! 

మంచి వద్ధతులు రావాలి! 

హృదయ పరివ ర్రన జరగాలి! 

సంఘీభావం సెరగాలిll! 


త్రదిన్రో (పగతి 71 


వీనుపింతునా _ మన (ప్రగతి 

వివరింతునా _ మన సంగఃత్రి!! 
కటువు కాటకాలు! 
ఆకలి సంకటాలు!! 
ఆత్మహత్యలు! 
నిత్యసత్యాలు!! 

అబద్ధ వాగ్ధానాలు! 

అ|కమ కార్యాలు! 

అన్యాయ చట్టాలు! 

పేదలు నేలమట్టాలు!! 
గోడలమీద నినాదాలు! 
గోడలలోన రోదనాలు!! 


మేడలమీద వినోదాలు! 
మేడలలోన విరోధాలు![!. 

పేజా సంక్షేమ నిధులు! 

అధికారుల వాటాలు!! 

పాలకుల పచ్చి మోసాలు! 

నిరు పేదల ఆకలిచావులు![. 
నీతిలేని కామాంధులకు _ 
మత్తెక్కిన రాబందులకు. 
వీదల గోడులు వినపడవు! 
పేదల గోడలు కనపడవు![!. 

ఇదేనా _ మన (వగతి[? 

ఇదేనా _ మన సంగతి!? 


© 

4 

ol 
ఫ్‌ ప. 


రోజూ తప్పక దండం పడతా 


రోజూ తప్పక దండం పెడతా 
మనిషి మనుగడకు స్పందన నిచ్చే 
దేశ పగకతికి పెద్ద దిక్కు నిచ్చే 
కృతికి నె దండం పెడతా! 


సౌందర్య హేల తాము దూకిన నేల 
విద్యుచ్చ క్రిమాల తాము దూకిన నేల 

వీటి తుంపర మతాబు తాము దూకిన ధరణి 
పచ్చగడ్డి జముకాణం తాము పాకిన ధరణి 
ధాన్యం పొట్టాల గోదాం తాము పారిన పొలం 
తాము నిలిచిన తావు మంచినీటి కుప్ప 

తాము నిలిచిన తావు బతుకు చెరువు 

తాము విడిచిన తావు బతుకు ఎడారి 

తాము విడిచిన ఒండు పంట పొలాల కెరువు 
తాము తెచ్చిన ఇసుక నిర్మాణ (పా జెక్టుల కెముక 
జలజలా పారితే చిరుగజ్జెల మోత 

బిరాబిరా పారితే గుడిగంటల | మోత 
అఖండంగా పారితే నాదస్యరాల | మోత 
పాయలుగా పారితే కాలి అందెల మోత 
జలపాటవంలో చై తన్యమిదియంటు 
జనపాటవంలో చై తన్యముందంటు 

జలశ క్రి జనళ క్రి కలిసి పయనిస్తే 


మ్మతశ కి క్రి నవళ క్రిగా పరిణమి సే 
జగతిజీవనం సుఖమయమంటూ 
పరులకొర కే పపంచమంతా 
పయస్సుల పాయలో 
(పాణకోటికి జీవనమిస్తూ 
తల్పిదండుల స్మ రింపజేస్తూ 
పేగతియే మార్గంగా 

పరుగుల నడకల పయనంసాగే 
నదీనదాలకు నే దండం పెడతా! 

% హో సొ 
ఎండకు ఎండి కొమ్మలనీడనిచ్చి 
నిండుగ వూచిన అందాల పూలనిచ్చి 
పుష్టిగ కాసిన మధుర ఫలాలనిచ్చి 
చెడుగాలి పీల్చి చల్ట(పాణ)గాలినిచ్చి 
త్యాగమం టే? శ క్రికొద్ది సాయపడు టే 
నిదర్శనంగా నిత్యం నీలబడి (బతికే 
ఫల వృక్షాలకు నే దండం పెడతా! 

జ ణః బ్‌ 
తాము నిత్యం బురదలో నున్నా 
వచ్చగ నవ్వూతూ పలకరిస్తూ 
వరికంకులతో ఆతిథ్య మిచ్చీ 
రైతుల పాలిటి కడగండ్డను తీర్చే 
వరి(పంట)పొలాలకు నే దండం పెడతా! 

జ జ బో 
తమ నడకలో [కమశిక్షణుందని 
(క్రమశిక్షణలో ఐక్యముందని 
ఐక్యతలో |పగతి బలముందని 
శిక్షణదారిలో నిత్యం నడిచే 
చీమలకు నే దండం పెడతా! 


పరి భమిస్తూ పర్మిశమిస్తూ 
పువ్వు పువ్వునా సారం [గోలీ 
పాదుపుగ తాము సమకూర్చే 
తేనె నిధుల రుచులు జూపి 
పౌదుపుగల జీవితం మధురమని 
పొదుపులేని జీవితం దుర్భరమని 
పొదుపు మార్గం తెలియజేసే 
తేనెటీగలకు నే దండం పెడతా! 
ణి క శ 


నిత్యం తాను విరామ మెరుగక 

రాతంతా చీకటితో పోరాడి 

పగలంతా వెలుతురు వెదజల్టుతూ 

కష్టసుఖాలు చీకటివెలుగులంటూ 

పాణకోటిని తట్టి లేపుతూ 

గురు మితుడై |పోత్సపాంచే 

(కాంతి సూర్యునికి నే దండం పెడతా! 
హో జ వా 


(పకృతిని వికృతి జేసి పబ్బంగడి పే 
కలుషాత్ములకు నే దండమును జూపుతా! 
(పకృతి పవ్మితతను పరిషోషించే 
పరిణాత్ములకు నే దండం పెడతా! 
మనిషి మనుగడకు స్పందన నిచ్చే 

దేశ పగతికి పెద్ద దిక్కునిచ్చే 

(పకృతికి నే దండం పెడతా 

రోజూ తప్పక దండం పెడతా! 


లక్ష్యం = నొధన 


రాతనకా పగలనకా 

(పతి నిత్యం దీక్షగా 

సము[దం సాధన చూస్తుంటే! 
కడుపులో ఉన్న జలచరాలవలె 
పరోక్షంగానై నా సరే 

వెలుపల ఉన్న ప్రాణులకు జీవనమిచ్చే 
గొప్ప లక్ష్యం ఉదధికున్నట్టుంది. 
అదేదీ లేకుంటే? నిత్యం 

అలల రెక్క_లో ఆకాశాని కెగుర్తూ 
తన ఆవిరి చేతుల చాచి 

మేఘమై మెరిసిపోయేదెందుకు? 
మనిషికి 

లక్ష్యం ఏమిటి? 

మంచివై పు నడవడమే కదా! 
మంచి ఉద్దేశం ఉంటే 

జీవితం సుఖ సాగరమే కదా! 
అదేదీ లేకుంటే 

జీవితం దుఃఖ పారావారం కదా! 
అందుకే 

నాలో కల్లిం దొక ఆలోచన 
ముందుకు సాగిపోయే సద్‌ యోచన 
సీవూ నేనూ కలిసిన మనందరం 


జగని నిత్య లక్ష్య సాధకుల దీఇు బంధురం. 


జీ. సరోజ దేవసాయం 


సందేశం 


మానవలోకానికి లొంగి మారిపోకు గగనం చుక్క. 

మానసిక ౦గా కృంగిపోకు సుగుణం అక్క. 

మదిలో నెమ్మదిగా ఆలోచించిన లేకుంటే పొరపాటు 
మాదిరి ఆత్మహత్య నీ కెందుకు లేనప్పుడు ఏ లోటు 
నీవాళ్ళు కానివారి గురించి ఆందుకోకు మృతి టికెట్టు 

నీ కళ్ళు మూసుకోకు మూగబోకు నీ నీతిపై ఒట్టు 

హద్దుమీరి అభిమానించకూడదు నా చెల్లి, 

అద్దంలా పగిలిపోతే అతకవు మళ్ళీ మళ్ళీ 

తీగలా మారి ఆసరా కోసం ఆశించకు అమ్మాయ్‌ 
త్యాగశీలిగా పందిరి కొస ఆహ్వానించదు చెల్లాయ్‌ 
అమాయకత్వం నీలో చేరినా 

త్యాగమూ ర్రిలా నీవు మారినా 

ఈనాడు ఆ రెండూ పాటిస్తే వచ్చేది ఆపనిందని మరిచిపోకు 
ఈ లోకంలో అందుకే ఎవరితో పోట్లాడకు అలాగని మాట్లాడకు 
నిరాశా నిస్పృహలు పాటించకు 

నీవు ఎవరినుండీ ఏదీ ఆశించకు 

సీ భావాలను ఇతరుల ముందుంచకు 


నిరసనగా ఆవేశంతో సంభాషించకు 

సహాయాన్ని అర్థించకు ఎదిరించకు 

స్వయంకృషిని మతి మరిపించకు 

నీలో తారాడే శ క్రియుక్తుల జీవన లతకు 

నీలో పోరాడే ఆస క్తి ఉన్నంతవరకు (బతుకు 

ముందు ముందు అన్యాయానికి ఉంటే సీటు 
మందలించేందుకు మృత్యువు వేస్తుందిలే కాటు 
మధురస్మరణతో జీవించేందుకు కావాలి నీ పాటు 
మరణించాలనే ఆలోచన కారాదు అలవాటు 
మానవత్వంలోని మహానియత్వంను అహర్నిశం చాటు! 


116 


డొక్షర్‌ 
(2౪) 

మీ కళ్ళు కురిపిస్తాయి అనంత (పేమ 
మీ వాళ్ళు కానివారిగురించి మీ కెందుకు [శమ 
కుళ్ళును చెల్లా చెదురు చేయగోరి 
కళ్ళు తెరవని పిల్లికూనల మాదిరి 
మసలుతుం టే చేతుల్లోకి తీసుకొని 
మా జీవితాలకు ఇకపై చీకటిరాని 
అక్షరాలను చేదుకొని 
అంతరంగంలో దాచుకొని 
అధరం'పె న ర్రించే చిరునవ్వుల మూట 
అనారోగ్యాలకు పరివర్తన నిచ్చే వరాల మూట 
శీతలమై మనిషి మనిషిని పరామర్శిస్తూ 
శిఖరమై మనసు మనసులో దర్శనమిస్తూ 
శ్యాసలను స్పృశిస్తూ 
శాశ్వత ఆశలను నెరవేరుస్తూ 
రోగము ఇకపె మీ కెందుకు 
అనురాగమై దూకాలి మున్ముందుకు 
అంటూ బాధను చల్హార్చే డాక్టర్‌ 
ఇంటింటా ఓదార్పునీచ్చే ప్రొజెక్టర్‌ 
సీలో (పవహించెది కాదు అవినీతి 
నీలో _పవేశించేది సర్వమానవ సమతాభావం 
పేషెంట్‌ ని చిక్కించుకుంటే యమధర్మరాజు 
పెసెంట్‌ అనిపించేందుకు మారాలి సర్జరి నటరాజు 
ఇంత అవుతుందని అడిగిన ఫీజు 
అంతరంగంలో ఏమి అనిపించదు ఈరోజు 
ఇంటింటి గాధలను ఓదార్చు 
కంటి కంటి బాధలచు చల్చార్చు 
కూలిపోరాదు రాలిపోరాదు ఎవరి కాపురం 


ఆదిని 0వ ఏ0 అసలిది త పప యిరి 6న ప చిలి వప క 9 విక ఉక లందలి 6 ఇఇ ఈల 


కలియుగ రోగాల పాలిటి మీరు గోపురం! 


ఇకవుత్యం 


పారుతున్న సెలయేరు 

మారుపేరుగా నెత్తురు 

మనిషికి ఇలలో ఇక సెలవు 
ముసురుకుంచె మృత్యువు 

ఎటుచూసినా కత్తులు బాంబు లు 
వెరికేకల కాళిక రూపాలు 

ఆకారాలనే వికారంగా చేసే కృత్యాలు 
అభాగ్యుల జీవితాలతో నృత్యాలు 

ఉంటే కులమత భేదాలు 

కంటిలోన కదలాలి వేదాలు 

కారాదు మనవి పాలి కుటుంబాల కుుటలు 
కావాలి మనలో ఐకమత్య భావాలు 
బాష్పాలే అవుతే భాగ్యం 

బాగుప డేందు కేది ఆరోగ్యం 

భాషలు, వేషాలు కావు ముఖ్యం 
భాసిల్దాలి అందరి సౌఖ్యం 

మనసులో కుల మత | పేత 

మాసి పెనవెయ్యాలి మమత 
మనుషులంతా ఒకే జత 

మన అందరికి ఉంటుంది భారతమాత చేయూత. 


యుద్ధభయం 


చావంటే భయ మెందుకు? 
చావడమంచే బాధెండుకు? 
బతుకును దాయడ మెందుకు? 
ఈ లోకం కారాదు రంగస్థలం 
ఇది రణరంగస్థలం అయినప్పుడు 
యుద్దభయం 

ముసురుకుంటే కసురుకున్నా 


118 


విసుగుతో విసురుతున్నా 

అవుతుందా దూరం 

ఆయుధాలనే చేస్తావేమిటి బేరం 

ఈ భూమికి మానవులయ్యారా భారం 
ర క్తధారలను చూడలేని ఘోరం 
సృష్టిస్తున్న వారిదే నేరం 


న్స దృష్టికి రాదాహేరాం 11 


కనువిప్పు 
పరులను అస్తమానం 
అవమానిస్తూ, అనుమానిస్తూ 
అపార్థం శేసుకొంటుంచే 
సీది బు|రే కాదు 
సర్ది చెప్పడానికి నాకు వెరి లేదు 
పచ్చకామెర్ల కళ్ళతో 
విరవీగే మనిషి 
పరిసరాల్లో సీకంతా 
వచ్చగానే కనబడుతూ 
పిచ్చె ర్కైటట్టుంది సీక్రు 
విధవ పై అపవాదులను సృష్టిస్తే 
వెధవవు నీవే అవుతావు నా దృష్టిలో 
ఆ ఆకందన ఆ ఆ ర్రనాదం 
నిజం నిరూపించమంటూ నిన్ను బంధిస్తుంది 
పాము పడగలోని 
వగ నీడన ని దిస్తున్న 
స్‌ కళ్ళకు కనువిప్పు 
కలిగే దెప్పుడు? 
నీలోని మానవత్వం 
వెలిగే దింకెప్పుడు? 


యం, మహాంతయ్య 


మి తసందేశం 


ఓ మి తమా! 

కరువులో ఎరువుల్లేక ఎండిపోయిన పైరులా 
బక్కచిక్కిన బరువైన గుండెలో 
కనీసం వర్షం కోసం రోదిస్తున్న 

(పజల కన్నీటి పన్నీరు సిద్దెను 

భుజానికి వేసుకొని 

యువభారతిలోకి అడుగు పెట్టు 
పరోపకారా నికి నడుంకట్టు. 

వెజ్టితలలు వేస్తున్న 'చెజ్హరిస్టుల 
ఆగడాలను ఆంతంచేసి 

వారిని మంచి మనుషులుగా మార్చేందుకు 
[పేమయనే గొడుగును చేతబట్టి 
యువభారతిలోకి అడుగు పెట్టు, 
మంచితనాన్ని అందరికి పంచి పెట్టు. 


అంటరానితనం, లంచం, వరకట్నాలనే 
కంటకాలను అణిచేందుకు 
నిరాటంకంగా, నిర్భయంగా 

అహింసా మానవతలనే 

పాదరక్షల్ని వేసుకుని 

యువభారతి లోకి అడుగుపెట్టు 
అన్యాయాల్ని తరిమికొట్టు. 


ఈ నా మిత సందేశాన్ని ఆనందంగా స్వీకరించు 
సాహసంతో సమాజాన్ని జాగృతపరచు 

అందుకే యువభారతిలోకి అడుగు పెట్టు 

జాతి సమైక్యతకు శ్రీకారం చుట్టు. 


120 


౨5 విన్న? 
మానవుల్లో మతాలు ఎన్ని ఉన్నా 
స్రీ పురుషజాతులు రెండే మిన్న 
భగవంతునికి పేర్టు ఎన్ని ఉన్నా 
మాధవుడు మాతం ఒక్కడే కనుగొన్న. 
లోభిచేసే వాగ్దానాలు ఎన్ని విన్నా 
"పేదవాని కడుపు నిండునా ఎపుడన్న. 
వరకట్న దురాచారం ఎంతవర కున్నా 
అతివలకు తప్పవు అగచాట్లన్న . 
అంటరానితనాన్ని ఆంతం చేయకున్న 
ఐక్యత ఉండునా అందరిలో ఎపుడన్న. 
మనిషి మంచిని పెంచుకోకున్న 
ఈ దేశం అభివృద్ధి సాధించడం సున్న. 
(పతి మానవుడు ఒట్టిమాఉ లు చెప్పడంకన్నా 
సమాజానికి కొంతైనా గట్టిమేలు చేయడం మిన్న. 


అంటరాఎవాళ్య 


అమాయకులను అంటరానివాళ్ళనుట 
తుంటరివాళ్ళ వాదన 

అది జాతిని మంట కలుపునని 

నా ఆవేదన. 

అంతటా అంటరానివాళ్ళున్నా రం'పే కాదన 
మరి ఆ అంటరానివాశ్ళేవరా అని నా సాధన. 
మానవ విలువల్ని స్వార్థానికి ఆహుతి దేసి 
బీడ పురుగుల్లా చీటికి మాటికి 

లంచానికి మంచం వేసేవాళ్ళు 

అంటరాని వాళ్ళు. 

వనితల్ని వరకట్న ంతో వంచించి 
అనుదినం అత్యాచారాలు చేస్తూ 

అత్మ హత్యలకు కార కులయ్యేవాళ్ళు 
అంటరాని వాళ్ళు 

క్షణాని కొక పార్టి మార్చి 


సలక్షణంగా లక్షలు కూర్చి 

లక్ష్య మేదో విస్మరించి 

అక్షరాలలోనే (వి) నాయకులై నవాళ్ళు 
ఆంటరానివా ళ్ళు. 

బాల్యవివాహాల్ని బలవంతంగా చేసీ 
అంతులేని సంతానంతో 

ఆనందాన్ని అంతం చేస్తూ 
దేశపరిస్థితిని క్రిష్టము చే సేవాళ్ళు 
ఆంటరా నివాళ్ళు. 

ఈ అంటరాని వాళ్ళింతకాలమున్నా 
దేశం అభివుది సాధించడం సునా 
అందు కే వ న 
అమాయకులను అంటరానివాళ్ళనుట 
తుంటరివాళ్ళ వాదన 

అది జాతిని మంటకలుపునని 

నా ఆవేదన. 


రాష్టావతరణం 


నవంబరులో రాష్ట్రా్భవతరణోత్నపం 
కడుముచ్చటైన ఆనందోత్సవం 
నవంబరుకో ఉత్సవం 

పెరుగుతూనే ఉంది పతి సంవత్సరం 
రేపటికోసం కలలుకంటూ 
నిరిక్షిస్తున్నా౦ దినం దినం 
మార్పుకోసం ఎదురుచూస్తూ 
జీవిస్తున్నాం క్షణం క్షణం 

"పేద ధనిక వ్యత్యాసాలతో 

కులమత విద్వేషాలతో 

సాటిమనిషిని 'సజీవసమాధి చేస్తూ 
దోచుకొని దాచుకునే దుష్టనీతితో 
విహరించే దురాత్ము లున్న ౦త కాలం 
ఇది నిజమైన ఉత్సవం కానేకాదు 
నవంబరుకు సంబరం రానేరాదు 


సలక్షణంగా లక్షలు కూర్చి 

లక్ష్య మేదో విస్మరించి 

అక్షరాలలోనే (ఏ) నాయకులై నవాళ్ళు 
అంటరానివాళ్ళు. 

బాల్యవివాహాల్ని బలవంతంగా చేసి 
అంతులేని సంతానంతో 

ఆనందాన్ని అంతం చేస్తూ 
దేశపరిస్థితిని క్రిష్టము చేసేవాళ్ళు 
అంటరా నివాళ్ళు. 

ఈ అంటరాని వాళ్ళెంతకాలమున్నా 
దేశం అభివృది సాధించడం సునా 
అందు కే లది 
అమాయకులను అంటరానివాళ్ళనుట 
తుంటరివాళ్ళ వాదన 

అది జాతిని మంటకలుపునని 

నా ఆవేదన. 


రాష్టావతరణం 


నవంబరులో రాష్ట్రా? వతరణోత్సపం 
కడుముచ్చ దైన ఆనందోత్సవం 
నవంబరుకో ఉత్సవం 

పెరుగుతూనే ఉంది పతి సంవత్సరం 
రేపటికోసం కలలుకంటూ 
నిరీశ్నిసున్నాం దినం దినం 
మార్పుకోసం ఎదురుచూస్తూ 
జీవిస్తున్నాం క్షణం క్షణం 

పేద ధనిక వ్యత్యాసాలతో 

కులమత విద్వేషాలతో 

సాటిమనిషిని సజీవసమాధి చేస్తూ 
దోచుకొని దాచుకునే దుష్టనీతితో 
విహరించే దురాత్ములున్న ంత కాలం 
ఇది నిజమైన ఉత్సవం కానేకాదు 
నవంబరుకు సంబరం రానేరాదు 


122 


వరకట్న దురాచారాలు 

అశాంతి, హాహాకారాలు 

స్వార్థ పిశాచి ఆట్టహాసాలు 

అవినీతి విన్యాసాలు 

మంచిని మటుమాయం చేసే 

వంచనకు రాజభోగాలు 

ఈ -పెశాచిక కృత్యాలు మాసిపోనంత కాలం 
ఇది నిజమైన ఉత్సవం కానేకాదు 
నవంబరుకు సంబరం రానేరాదు 

విదేశ నాగరికత విన్యాసాలతో 


విదేశ భాషా వ్యామోహంలో 
విజ్ఞానులుగా చలామణి అవుతున్న 
అజ్ఞానులు ఉన్నంతకాలం 

ఇది నిజమైన ఉత్సవం కానేకాదు 
నవంబరుకు సంబరం రానేరాదు 
ఆందుకే ఓ నేస్తమా! 

ఈ సమాజాన్ని సంస్కరించుటకు 
సచ్చ్బీలాన్ని అ స్త్రంగా స్వీకరించు 
దుర్మతుల నెదిరించి దుందుభి |మోగించు 
దురాచారాలను రూప్పమాపు 
మనసులో అనురాగం పెంచు 
అవినీతిపరుల ఆటకట్టించు 
కనులలో కారుణ్యం కరిగించు 


అప్పుడే మానవ జీవితంలో 
వసంతం వెల్లివిరియు 

పతి నవంబరులో 
సంబరం పొంగి పొరలు 


అమ్మా! తెలుగుత ల్రీ! 

ఈనాడు నీ పుట్టిన రోజున 
పెట్టడానికేమున్నది? 

ఆధికధరల కడలిలో 

కరువు కాటకాల్లో మునిగినవాణి 
అందులోనూ వాయిదాపడిన కరువుభత్యాలు 


సకాలానికి రాక సతమతమౌతుణ్న వాణ్ణి 
ఈ నా కవితే నీకు నె నై వేద్యం. 


స్వాతం త్యమా! నీవెక్కడ? 
స్వాతం్యత్యమా? ఎక్కడ? నీవెక్కడ? 
చింపిరితలలు చింకిపాత లతో నున్న 
బక్క చిక్కిన దీనుల బడిపిల్హల్లోనా! 
అప్పులబాధకు తాళలేక అత్మోహత్యలనే 
శరణువేడిన అన్న దాతల్లోనా! 
నిరాశా నిస్పృహలతో నూతులు, గోతులు 
వెదుక్కుంటున్న నిరుద్యోగుల్లోనా! 
స్వాతం తమా! ఎక్కడ? సీవేక_డ. 


వరకట్న దురాచారానికి తాళలేక 

(పాణాలనే బలిగొంటున్న యువతులలోనా? 
కూడు, గూడు, గుడ్డలేక రోడ్ల [పక్కన 

అరా య 

అరగడుపులు, పరగడుపుల బడుగులలోనా? 
కుల, మత, కలహాల కురు క్షేతంలోనా 
మంచీ, మానవత్వం మాడి మసి అవుతుంటే 
సరిసమాన మెక్కడ? సహజీవన మెక్కడ? 


కరచరణాల్ని కలుపుకొని నడవ వలసిన దేహం 
అంతరంగ కల్లోలంతో ఆడుగు ముందుకు సాగకపోతే 
మనిషెక్క_డ? మమతెక్క_డ? 

జాతిసారము నీరసించి అతిసారం ఆవరించి 

పెరిగి పెరిగి పెద్దవయితే 

తను వెక్కడ? మన మెక్క_డ? మని షెక్కడ? 
స్వాతంత్యమా? నీవెక్కడ? ఎక్కడ? 

అందుకే ఓ స్వాతం్యత్యమా! 

నరుడు నిన్ను సద్వినియోగం చేసికొన్న ప్పుడు 
సన్నజాజి తీగలా సాగిపోతుంది జీవితం 

సం పెంగవూవులా సురభిశమవుతుంది భావితం 
పూలతేనెసొనలా తీపితో నిండుతుంది చరితం 
పండువెన్నెలలా నా కల నిండుగా పండుతుంది నిరంతరం. 


“దర్పణం” 


124 


కానుక 
సీ మాటల్లోని మత్తు 

సీ కన్ను ల్లోని నిషా 

నా పలుకుల్లోని నిండుతనం 

చితుగా దోచుకున్నా రెవరో........ 
నిర్దయగా దొంగిలించారు 
నిస్సహాయుల్ని చేసి వెళ్ళారు 
వెళుతూ వెళుతూ . 

ఫీతిని మనకు కాన్క్సగా ఇచ్చి వెళ్ళారు ........ 
ఇప్పుడు _ 

మనం మాట్లాడే (పతి మాటనీ 

ఎవరో పొంచి వింటున్నారనే భయం 
మనం వేసే పతి అడుగునీ 

ఎవరో పొంచి చూస్తున్నారనే భయం 
భయంతో |బతుకలేను 

మచ్చ లేని స్వేచ్చ కావాలి నాకు 
మళ్ళీ నేను చూడాలి 

సీ మాటల్లో మత్తు 

వ్‌ కన్నుల్లో నిషా 


అన్వేషిస్తున్నాను వన. 

దేనికొరకో, ఎందుకోసమో తెలీని నిరంతరాన్వేషణ 
గమ్యం లేని ఈ అన్వేషణకు అంత మెప్పుడో! 
వెదకి వెదకి వేసారిపోయాను 

అబ్బ! ఏమీ దొరకదే....- 

ఎంత కాలమీ వెతుకులాట? 


అ?! ఏమిటిది? నా కాలిని పెనవేసుకుంటూంది.... 
ఏదో తీగ. 
బంధించడం తీగ నైజం కదూ! 


బందీని కాలేను నేను 

బంధ విముక్తుణ్లి కావాలి నేను 

ఇపుడిపుడే స్పురిస్తోంది.... 

బంధవిముక్తుణ్ణి చేసే 

ఫార్ములా కోసమే కాబోలు నా అన్వేషణ! 


పాణి గహణమా! నీకు ఏడో గ్రాలాః! 


అదె! చెబుతూంటే వినిపించుకోవేం? 
రాళ్ళూ, రప్పలూ, ముళ్ళ పొదలూ....కనబట్టంలా? 
కంటకమయమైన దారిని వయనిస్తూ 

ఈ శిఖర్యాగం చేరుకోడానికి 

ఆంత ఆరాటం దేనికి? 

మామూలు వేగమా _ మనోవేగం నీది! 
చిటికెలో చేరువయ్యావు 

చెయ్యి జాపి చెయ్యందించ మంటున్నావా? 
వద్దు నేస్తం! నా మాట విను_ 

నా మలిన హసాన్ని నీ కందించి 

సీ సుగంధభరిత హసాలకు 

మాలిన్యాన్ని పులమలేను 
పద....నెమ్మదిగా దిగు 

(కిందివరకూ తోడొస్తా.... 


రాంగ్‌ నంబర్‌ 
నిజంగా ఎన్ని గుండెలు సీకు ?1 
నే నతి పయాసపడి నిర్మించుకున్న 
దుర్భేద్యమైన కోటగోడను 
ఛేదించుకొని వచ్చిన నీ కెంత ధైర్యం?! 
ఆ ధైర్యమే కాబోలు నన్ను ముగ్దుడ్ని చేస్తున్న ది 1 


అ౭! నీమిటిది? నా కాలిని పెనవేసుకుంటూంది.... 
ఏదో తీగ- 
బంధించడం తీగ నైజం కదూ! 


బందీని కాలేను నేను 

బంధ విముకుణ్ణి కావాలి నేను 

ఇపుడిపుడే స్పురిస్తోంది.... 

బంధ విముక్తుణ్ణి చేసే 

ఫార్ములా కోసమే కాబోలు నా అన్వేషణ! 


పాణి గహణమా! నీకు వీడో గ్రాలు! 


అదె! చెబుతూంటే వినిపించుకోవేం? 
రాళ్ళూ, రప్పలూ, ముళ్ళ పొదలూ... .కనబట్టంలా? 
కంటకమయ మైన దారిని పయనిస్తూ 
ఈ శిఖర్మాగం చేరుకోడానికి 

అంత ఆరాటం దేనికి? 
మామూలు వేగమా - మనోవేగం నీది! 
చిటికెలో చేరువయ్యావు 
చెయ్యి జాపి చెయ్యందించ మంటున్నావా? 
వద్దు నేస్తం! నా మాట ఏను__ 
నా మలిన హస్తాన్ని సీ కందించి 
సీ సుగంధభరిత హస్తాలకు 
మాలిన్యాన్ని పులమలేను 
పద....నెమ్మదిగా దిగు 
క్రిందివరకూ తోడొస్తా.... 


రాంగ్‌ నంబర్‌ 


నిజంగా ఎన్ని గుండెలు సీకు ?1 

నే నతి పయాసపడి నిర్మించుకున్న 
దుర్భేద్యమైన కోటగోడను 

చేదించుకొని వచ్చిన నీ కెంత ధైర్యం?! 

ఆ ధైర్యమే కాబోలు నన్ను ముగ్గుడ్ని చేస్తున్న ది 1 


కానీ ఏం లాభం? 

నీ భమ గాని- ఇక్కడేముందని ? 
అసలెక్క_డై నా ఏముంటుంది గనుక! 

ఏది ఏమైనా 

తియ్యని బాధను అనుభవంలోకి తెప్పించావు నాకు 
చేదు సుఖాన్నికూడా చవి చూపించు నేస్తం....... 
మధురస్మతులు చాలు మలిగిపోవు (బతుక్కి 
ఇక్కడినుంచి త్వరితంగా పారి పో! 


కోటగోడను పునర్నిర్మించుకునే శ్రి లేదిప్పుడు నాకు 
నిర్ణాశ్షీణ్యంగా దోచుకున్నా రెవరో........ 

సీవే నిర్మించి మరీ వెళ్ళు 

నాదో రాంగ్‌ నంబర్‌! 


తాకు. =. నేస్తం! లేకుంటే ఓ పని చేయి.... 


126 


నిన్నాకర్షించిన కోటగోడను 
సమూలంగా ధ్వంసం చేసి వెళ్ళు 
మ రెవ్వరూ ఆకర్షింపబడకుండా 
పుణ్యం కట్టుకో! 


స్వెచ్చాఖిక 


నా లోకంలో ___ 

నిస్సారంలోంచి సారాన్ని 

నిర్ణివంలోంచి జీవాన్ని 

సౌందర్య రాహిత్యంలో సౌందర్యాన్ని 
తమస్సులో తేజస్సును దర్శించుకునే 
నన్ను 

కళ్ళెం వేసి, నీ లోకానికి లాక్కెళ్ళి 


నీ అతీలోక సౌందర్యాన్ని . తేజస్సును 
అనుభవించాలని ఆశ పడక 

కేవలం 

పొగడాలని ఉబలాటపడితే __ 

నా నోటికి గొళ్ళిం పెట్టి 

తాళం వేస్తావెందుకు నే స్తం ?........ 
నా లోకానికి పారిపోనీ నన్ను 
స్వేచ్చాభిక్ష పసాదించు నాకు. 


వైద్యం నెర్పించు 


అసలు నేను వై ద్యుణ్ణేకానని ఎంత వారిస్తున్నా 
వినకుండా నా ప్రాంగణంలో అడుగు పెట్టావు 

స లే 

వె ద్యునికి చూపిద్దామం టే జబ్బేమిటో చెప్పకుండా 
కుమిలి కుమిథి విలపిస్తావెందుకు నే స్తం? 

నీ కన్నులు కాయలు కాస్తే 

చూడగలనని ఎందు కనిపిస్తుంది నీకు? 

సీ శోకాన్ని భరించే శ క్రి నా కెక్కడుందని? 
(వైద్యం నేనే చేయాలి కాబోలు! 

ఇప్పుడు ఈ వయసులో వైద్యం నేర్వాలి కాబోలు!!) 
సరే.... 

నీవు చెప్పకనె నీ జబ్బు తెలుసుకునే శక్తి 

నీవే పసాదించు 

సీవే నేర్పించు వైద్యం. 


కామేశ్వరరావు 


128 


విషాదంలో విరులు 


చల్లని వెన్నెల కరస్పర్శకు 

కిలకిల గలగల నవ్వులు రువ్విన 
ఈ లేత ([వసూన అనురాగ వదనాల్లో 
పేశాంతత మచ్చుకె నా లేదు 
సుగంధ పరిమళాలతో 
ఉయ్యాలలూగి తూగి 

పరవశించిన బాల్యవనంలో 

వెలుగు రవ్వలు |పసరించటం లేదు 
మకరంద మాధురీ యురీ భావాలతో 
మాట్లాడిన పూల బాలలు 
మూగవోయి _గ్గిపోయి 


రాగాలాపనకు దూరమయ్యాయి 


లేలేత రెక్క_ల సవ్యడిలో 

పుడమి తలి గుండెల్ని గుబాళించిన 
కరుణార్ద౦ హృదయాలు 
కళాహినమై కరగిపోతున్నాయి 
లలితమై గాలిలో తేలియాడిన 
కలహ విదూరలీనాడు 

కంట తడితో కలవరిస్తూ 
ఒంటరితన మనుభవిస్తున్నాయి 
ఎండకు అలసిన గుండెల పె 

పండు వెన్నెల చిలికిన విరికూనలు 
కారు చీకట్ల విషాదపు కౌగిట్లో 
ఒదిగి పొదిగి విలపిస్తున్నాయి 
వసంత పవనాలు శరీరాన్ని తాకితే 
పులకించి తలలూచిన మరులు 


ఆర్జ౦ తకూ రసార్దరితకూ దూరంగా 
[బతుకంతా భారంగా మూల్లుతున్నాయి 
శాంతికీ సహజీవనానికీ 

కాంతి రేఖలు తొడిగిన విరులు 
దానవత్యపు దండయా|తకు 
తల్పడిల్రిపోతున్నాయి 

ముసిముసి నవ్వుల ము దతో 
రాగమిళిత పాల బుగ్గల మొగ్గలు 
తుచ్చభావ కాలుష్యంలో యిరుక్కొని 
స్వచ్చతా నిగ్గులు కోల్పోతున్నాయి 
సమ సమాజపు పూదోటలో 
వాడిపోతున్న విరుల జీవితాల్లో 
ఆనందపు సిరిజల్లులు కురవాలి! 
నవజీవన నందనవనం మురవాలి!! 


పరి భవుణం 


సీ నడకే నీకు తోడునీడగా 

నీ నీడే నీకు వెన్నె లవాడగా 
అతుకుల బతుకుల మధ్య 
గతుకుల రోడ్డుమీద 

నడుస్తుంటావు సీవు 

కాలం |పహరీగోడల లోపల 
ఆశయాల వూలమొక్క_లు 
ఆలోచనల పూలు పూస్తూనే వుంటాయి 
నడుస్తున్న మార్గం 

నాగరికత ముసుగులో 

నగ్నత్వం (పదర్శిస్తూ 
వెరినాల్కలు చాస్తూనే వుంటుంది 


పట్టవగలు నట్టనడి రోడ్డు మీద 
మానవత్వం గుండెల్లో 

దానవత్వ కరవాలం దూసుకుపోతుంది 
తలమీద మెరిసిన ఆకాశం 

మబ్బుల మౌనగీతం పాడుతూ 
మమతకూ సమతకూ ఎదురుచూస్తుంది 
ఆర్ద్రతతో తడిసిన అనాధ కన్ను గవ 
అమాయకంగా నీ ముఖంలోకి చూస్తుంది 
సీ గుండెలో జాలి గుబులుమంటుంది 
జేబునుండి చేయి ఖాళీగా తిరిగొస్తుంది 
ఆకాశ పుటంచుల్లో 

ఆనందంతో కేరింతలు కొడుతున్న 

ఏ పక్షీ నీ గుండెగూటిలో కాపురం చేయదు 
ఏ చందన తరుచ్చాయా 

ఎండిన నీ తలకు గొడుగుపట్టదు 
మనసు వ్యాకుల సము[దమై 

కల్లోల కెరటాలతో ఎగసిపడుతుంది 
పాల వెన్నెల నురుగుల శోభ 

సీ కంటికి కనిపించదు 

చిగురుటాకుల జొంపాలపాట 

నీ వీనులకు వినిపించదు 

అంగడిలోని నిత్యావసర వస్తువులు 

సీ చేతి కందని తారకలు 

సీవేమో నిత్యసత్యంగా 

సూర్యుని చుట్టూ తిరుగుతున్న భూమిలా 
జీవితం చుట్టూ పరిభమిస్తుంటావు. 


అన 
బైతన్యనుధ 

నితాంత జీవన వారాశిలో 
చైతన్య తరంగ స్వరమై 
హృదయ వీణాతంతుల్ని మీటుతూ. 
అజ్ఞాన తిమిర సమరాంగణంలో 
కాంతిచ్చటల జ్ఞాన జ్యోతియె 
స్నిగ్గ తేజో మాపాన్ని (పతిదిందిస్తూ- 
శిధిల దేహం గాయాలలో 
సందేశ గేయాల సమాహరమై 
మహిమాన్విత శ క్రి వదర్శిస్తూ- 
కుటిల గుణ దుర్గంధ ధూమంలో 
పరిమళ వవన కవనమై 
మరంద వాణీనాదం వినిపిస్తూ- 
మానవ సంస్క_రణోద్యమంలో 
మనోహర భావ _పకాశమై 
అపూర్వ యశోకాంతుల్ని _(పసరిస్తూ- 
శిశిర హృదయ కుహరనాళంలో 
వసంత విలసిత వ్యృతహరితమై 
విశ్వవిజయ కేతనం ఎగ రేస్తూ. 
మసకబారిన ఎడారి నిశ్శబ్ద స్తబ్దత లో 
వెలుగు కిరణ శబ్ద దృశ్యచర ణమై 
అకుంఠిత కార్యదక్షతను (పసాదిస్తూ- 
విషవూరిత కాలసర్ప వలయంలో 
మధుర మోహన వేణుగానమై 
యుగాంతాల గుండెల్లో మారు మోగుతూ_ 
వికీర్ణ ఎదల కథల మథనంలో 
నిరంతర నిర్నిిద తేజోనిధియె 
అచంచల ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ 
నాలో అక్షర చైతన్య సుధ-1 


132 


దిగులు 
వీథ మానవ ముఖపద్మాలలో 
పరిమళించే మానవతాలాస్యం 
మతం మంచుతెరల పొరలలో 
ఆనవాలు లేకుండా అణగారిపోతుంది! 
నితాంత నివిడాంధకార పుబెడారిలో 
ఒంటరి ఒంటెలా జీవితం 
ఇసుక తిన్నెల అలల మధ్య 
విరామంలేని పయాణం చేస్తుంది! 
గాలి వినిపించిన గంధర్వగానం 
మరణమృదంగధ్య్వనిలా కంపిస్తూ 
వర్తమాన న ర్రనశాలలో 
వికృతి నాట్యవిన్యాసం (పదర్శిస్తుంది! 
సంస్కారం రంగరించుకొని 
నమస్కా_రంచేసే చేతులు 
పరాజయం పరిష్వంగంలో 
పరితపిస్తూ కన్నీరు కారుస్తున్నాయి! 
వొడిలో వొదిగిన మమకారం 
సురిగి సురిగి కళ్ళు తిరిగి 
నవ్వుల స్పర్శలేక 
నిలువెల్లా చల్పబడిపోతుంది! 
ఆలోచనాలోచనాల్లో 
విషాద బాష్పమేఘాలు ముసిరి 
అవ్య క్తవేదనా గర్జనలతో 
అనుభూతికలల్ని హరిస్తున్నా యి! 
అందు కే,... పతిదినం 
ఉదయిస్తున్న ఉద యంతో 
హృదయం విప్పి మాట్లాడాలనుకుం టే 
ఎదలో గుబులు ఎడతెగని దిగులు1! 


బత్తిని విఠల్‌ 


మానవతా-నీ అ డను ఎక్కడ 


తరతరాల 

సౌ భ్రాతృత్వానికి 

పరమత సహనానికి 

మారు పేరు 

మన భాగ్యనగర ము. 

మరి నేడు మనము చూస్తున్న దేమిటి? 
వినుచున్న దేమిటి? 

వర్తమాన మేమిటి? 

గణేశ నిమజ్జనోత్సవంలో 
కరకత్తుల స్వైర విహారం 
రక్త తర్పణం 

అమాయకుల బలి. 

ఏమెంది నాటి 

తానీషా, అక్కన్న మాదన్నగారల 
మె[తీ యం తాంగం? 
గోలకొండ ఖిల్హాలోనే, 
కూలిన ఖిల్లా గోడల్లోనే, 
సమాధి అయిందా? లేక 
మూసీనది గుండా 
సాగరయానం చేసిందా? 
అవేవీ కాదనుకుంటే 

నేటి ఊసరవెల్లి లాంటి 
కుటిల రాజకీయాల మూలంగా 
విజృంభించిన 
మహమ్మారిలాంటి 


134 


మత పిశాచి యొక్క 
పాషాణ పూరితమైన 
రక్కసికోరలకు 
బలౌతున్నదా? 

ఏమైంది మనుషుల్లోని 
నూనవత్వం, మత సహనం? 
మసీదుల్లోను, గుళ్ళళ్లోను 
రెండింటిలోను పేర్చింది రాళ్ళే. 
ఆ రా శ తింది 

గోడల పునాదులు వేసింది 
బక్క. చిక్కిన 

డొక్కలు ఎండిన 
బడుగు వర్గాల కూలీలే, 
అందరిలోను 

అరుణారుణ మైన 

రుధిర మే 

రుధిర [వవాహమే 
అయినా 


మనిషి, మనిషిలో తేడా! 


కొట్టు బొట్టు, జుట్టూ 

ఆచార వ్యవహారాలు 

వేరై నంత మాతాన 

రామ్‌, రహీమ్‌ 

రత్తి, ఫాతిమా 

యాకుబ్‌, జాకోబ్‌ 

రానున్న మొహరంలో 
వంతుల వారిగా 

చిందులు వెయ్యరా 

“ఈద్‌ ముబార్‌క్‌” చెప్పుకోరా? 


అందు కే 

నా కనుమాన మొస్తుంది 
మనుషుల్లో మానవతే కరువై ౦దా? 
లేక మానవతకు 

మరో అర్థం చెప్పుకోవాలా? లేక 
[కొత అ|డసు వెతుక్కోవాలా? 
అందుకే 

నేనంటాను 

మనిషి, మనిషిని 

వేరుచేసి 

మాననత ను 

మంటకలిపి 

దానవత్వానికి 

దారులు చూపే 

మతోన్మాద వ్యవస్థ మన కొద్దని 
మానవులంతా ఒక్క టే నని 
చాటిచేప్పే 

సమసమాజం కావాలని, 


ఎళ్ళిపో నేస్తం వెళ్ళిపో 


నేస్తం! 

మళ్ళీ మధ్య తరగతి కుటుంబంలో పుట్టావా? 
అయ్యా! వెళ్టి నేస్తం! 

అపుడే మరచిపోయావా? 

గత జన్మ జ్ఞాపకాలు 

ఏవి? సీక గుర్తుకు రాలేదా నేస్తం? 


అవే నేస్తం- 

౫. 6. 0౦. అయిన నాన్న తెస్తున్న 
చాలీ చాలని జీతంతో 

అందరికీ మువ్వూటలా సరిపడా 
వడ్డించలేక అమ్మ పడిన అవస్థలు 
(పాయ మొచ్చిన పరువాలను 
దాచుకోవడానికి 

అక్క చెల్లి శ్ళకు సరియెన 

ఓణీ పరికిణీలు కొనలేక 

ఇరుగమ్మ ల, పొరుగమ్మల 

సూటి పోటు మాటలు 

శూలాల్దా గుండెల్లో (గుచ్చు కుంటుంటే 
వంట గదిలో ఒక్కరి 

వెక్కి వెక్కి ఏడుస్తున్న 

అమ్మ కన్నీళ్ళ రోదన 

సీకు జ్ఞాపకం రాలేదా నేస్తం! 

ఐదు “పెసలు ఇడ్డి 

అర్థ రూపాయి అయింది 
అర్థరూపాయి పెటు భోజనం 
అయిదు రూపాయలయింది 

పావలా ఎక్సర్‌ సైజు పుస్తకం 
రూపాయి పావలా అయింది 

ఆరు రూపాయల స్కూలు అడ్మిషన్‌ ఫీజు 
అరవై రూపాయలై ందని 

వంద రూపాయల బై సికిలు 


ఆరొందలు అయిందని 
ఆరణాలు అంగీకూలి 
పదహారు రూపాయలు అయిందని 


ఇలా ఇలా (పతి వసువు 


పదింతలు పెరిగి పోయిందని 
సీకు తెలియదా నేస్తం! 


అయినా 
ఏం సుఖపడుదామని 


ఎవరి నుద్ధరిద్దామని 
మళ్ళీ మధ్యతరగతిలో 
జన్మించావు నేస్తం? 
వదు, వదు నేసం! 

ట్‌ (ఈ 1 
ఇప్పటికే నడ్డి విరిగిన 
ఆ సగటు తలి తం|డుల 

య 

(బళుకు బండి పె 
ఇంకా నీ భారం మోపకు 
నేస్తం, వెళ్ళిపో, వెళ్ళిపో 
మనుమల్లేని మర్మోపపంచంలోకి 
వెళ్ళిపో, నే స్తం, వెళ్ళిపో 


సామాన్యుడి సణుగుడు 


పాత (పభుత్వం పడిపోయి 
కొత్త (పభుత్వం వచ్చిందన్నారు. 
అనెంనీ ఆగంచగ 


పద్దుల కేటాయింపు పూర్తి అయింది 
దాని [పభావమే 

పాత [పభుత్వ | పణాళికల 
రద్దుల రాద్ధాంతం 

కొత (పభుత్వం 

పన్నుల పోటు 

ఫలితంగా 

చక్కెర క్యూ 
కిరసనాయిలు క్యూ 

తిండి గింజలు క్యూ 
(ఆటా బియ్యం క్యూ 
పామోలిన్‌ క్యూ 

పాఠ్యపు స్తకాలు క్యూ 
సపెటోలు, డీజిలు క్యూ 
కుడి ఎడమల క్యూ 
క్యూలో నిల్చుకోలేక 
బ్రాకుమా ర్కెెట్టుకు 
పరువులెట్టితే 

ధరలు ఆందలమెక్కాయి 
చివరకూ 

కిరసనాయిల్లో నీళ్ల కలీ! 
దీనికి పరిష్కార మెప్పుడో? 


డా॥ వి, సంపత్కుమారాచార్య 


కుంతగిక నహునో గ్రారము 


బుద్దునకు నమస్కారము కరుణామయు డాతడు 

దుఃఖనివార కమార్గ మిచ్చెను సంసారమునకు సుఖాలనిచ్చెను॥ 

సమస్త అరిహంతులకు నమస్కారము సమస్త సత్పురుషులకు నమస్కారము 
జననీ జనులకు నమస్కారము వారి ఉపకారమే ఆనందము॥ 
గురుదేవునకు నమస్కారము సత్పురుషమహాత్ముడతడు। 

కరుణాచి త్తముత్కోనతడు దాన ధర్మ మొనర్చి నతడు॥ 

ఆసయా మాజీకి నమస్కారము మాయామమతలను చూపెను; 

హృదయ కోమలతతో మనోనిర్మలము, మరుపురానిది ఎన్న టికి॥ 

సద్గురు సాంగత్యము లభ్యమైనది, సత్యసారము లభించినది! 

జీవితమును సఫలమొనరించితిని, శిరోభారమును దించుకొంటిని॥ 
మార్గము మరిచి దిగ్భమచెందితి, హృదయము వ్యాకులత చెందినది। 
గురుదేవులకు ధన్యవాదములు, సత్సధదర్శకులై నారు॥ 

గురుదేవులకు ధన్యవాదములు, ఆసయా మాజీకి ధన్యవాదములు! 
ధర్మరత్నమును (పసాదించినారు పాప మిక సమీపించకుండును।॥ 
ధర్మరసమును రుచి చూపించినారు, విషయవాసనలు మాయమైనవి। 
ధర్మ సారము అన్ను గపొంచినారు, పెపొట్టులను తొలగించినారు॥ 

సబల ధర్మమును మనకిచ్చినారు అడుగడుగున మనకు సహకరించినారు; 
భయంకర భయము తొలగినది, నిర్భయు లుగా నొనరించినారు॥ 
రోమరోమము నవ్యత గల్ఫినది బుణము క్రము నిక కావలెను; 
ధర్మజీపనము జీవించవలెను ఇదియే యొకసద్యోపా యము॥ 


వంంగళి గీతము 


మనసు నీకు అద్దము కావాలి! 

మంచి చెడ్డలని చూడాలి, చూపించాలి॥ మనసు నీకు అద్దము కావాలి॥ 
సుఖములను పుష్పములు; కష్టములను కంటకమలు 

మనసే అన్ని టికీ మూలము, 


మనసులో వెలుగు ఎప్పుడెప్పుడు గల్గునో। 
అప్పుడప్పుడే జగత్తులో వెలుగు గల్లును॥ 
ఈ వెలుగు అద్దము'పై దుమ్ముధూళి రాకుండాలి। 
మనసిక అద్దము కావాలి! 

మనసే దేవత, మనసే ఈశ్వరుడు 
మనసుకంటె వేరే లేదు గొప్పదేది! 
మనసుతో ఏ మాట దాగసీయకుము॥ 
మనసుకు నే తములనేకవేలున్న వి! 
జగత్తునుండి ఎవరెేని పారిపోగలరు 
మనసునుండి పారిపోజూలరు 

మనసుకు అద్దము కావాలి॥ 


వుంగళ పభ 


కాళర్యాతి గడిచినది, మేల్కానుడు జనులారా! 
మంగళమయ నవ వత్సరమునకు నవ |వభాత మొచ్చినది. 
ధర్మ జ్ఞానము వినరండి, మానవత్వముగల మనుజుల్హారా 
ఇందు గలదు సుఖము కాంతి, భక్తి మోక్షము లున్నవి 
బోధిసత్వుని వాక్కు యిది, శుద్ధజ్ఞాన ద్యోతజ్యోతము 
మంగశ మయము, అక్షర అక్షరముతో నిండినది 
మధురవాక్కు._ ధర్మము, మాట మధురాతిమధురము, 
అమృతరసముతో కూడినది కల్యాణమయము మంగ శమయము 
జగత్తు (పజలకు ధర్మ మార్గమును చూపుచుండు 
సత్పురుషులు ఈ సత్పథమున నడుచుచుందురు 
ధర్మము సదా మంగళకారి, ధర్మము కల్యాణకారి 
ధర్మను సదా రక్షించును ధర్మ మె మిక్కిలి బలయుతము 
ధర్మ ధర్మమని చెప్పెడివా రెందరో - ధర్మ-ఆర్థము 

తెలియ కుందురు 
నిర్మల మనసుతోడి ఆచరణయే, శుద్ద ధర్మముగా నుండును 


ధర్మ మెన్నడు హిందూ, బౌద్ధము కాదు, సిక్కు, ముస్తీం 


జై నులది కాదు 
ధర్మమన చిత్తశుద్దతయే, ధర్మమే ళాంతిసుఖముల నిచ్చును 8 
సం పదాయమును ధర్మముగా తలంచుట మూఢత మగు, 
ధర్మసారమును పొందలేరుకాని, యె పొట్టును పట్టుకొన్నారు 9 
మానవమాతులలో భేదభావము లేనంత వరకు, 
శుద్ద ధర్మము అందరికి మంగళ్నపదము చేయును 10 


ఇదియే ధర్మ నియమము, ఇదియే ధర్మపు రీతి, 
ధర్మమును ధరించిన నిర్మలులు, పావనులు, పునీతులగుదురు 11 
సం|పదాయము, జాతి యను భేదభావముండకూడదు 


శుద్ధధర్మము అందరిది, అది అందరికొర కున్నదియే 12 
సం పదాయము ధర్మము కాదు, ధర్మము అడ్డుగోడ కారాదు 
ధర్మము ఐక్యతను, దియత్యమును నేర్పు నెల్జెడలను 13 
సం వదాయ మద మెక్కినచో, ధర్మము తిరోగతి చెందును 

తనకు అహితము నిచ్చును, జనులందరికి అనహితమగును 14 
తనకు మేలు గలుగవలెను, జగమునకు మేలు గలుగవలెను 

దానితో అందరికిని మెలుగల్లు అదియే శుర్ధధ ర్మ మెల్రైెడల 15 
నాకు దుఃఖముండకూడదు జగత్తునకు దుఃఖము రాకూడదు 

జీవితము జీవించుకళ - అదియే సత్యధర్మ ము 16 
జాతి |పాంతము ధర్మముకాదు, ధర్మము అంటుముట్టులు కాదు. 
ధర్మపథమున నడుచువారికి, సదామంగళము చేకూరును 17 
శుద్ద ధర్మము జగత్తున మేల్కొనాలి, విషమత దూరము కావాలి, 
సమతా సుఖములు రావాలి, యోగ కేమములు వ్యాపించాలి 18 


ఇదియే ధర్మమునకు గీటురాయి, ధర్మమునకు సమీక్ష 

జనులందరికి మంగళము చేయు సంతాపమును దూరము చేయు 19 
ధర్మము మిథ్యాడంబరాలు కాదు, ధర్మము మిథ్యాచారము కాదు, 
ధర్మము మిథ్యాకల్పనలు కాదు, ధర్మము సత్యసారము 20 
శుద్ధధర్మము ఒకే ఒకటి _ సె పొట్టులు అనేకములు, ' 

పొట్టులో నిస్సారమున్నది, ధర్మసారమునే చూడుము 21 


గుడ్డిభ క్రి ధర్మముకాదు, గుడ్డినమ్మకము ధర్మముకాదు, 

వివేకములేనిదే శద్రగఖ్లిన, ధర్మనాశము అది గలించు 22 
09 ౧ a 

సం పదాయమను విషము వనమంతయు నెడారి చేసెను, 

ధ ర్మజ్ఞానము మేల్కొనుటలోనే జగమున వసంతము రాడొడగెను 23 

ధర్మము కట్టుబొట్టులో లేదు, తులసి రుదాక్షమాలలో లేదు, 

ధర్మము కమండలమున లేదు, ధర్మము మృగచర్మమున లేదు 24 

ధర్మము గడ్డము మీసములలో లేదు, ధర్మముతలబోడులలో లేదు 


పాపష్యపవచనాలు మరి మోసపుటెత్తులతో పెచ్చు “పెరుగు 25 
సంపదాయమునుండి కడుదూరముగా దేశము ధర్మము కావలెను, 
సుఖద శాంతిమయమై గణతం| తము అవిచలము గావలెను 26 


జటాజూటములు, మాలాతిలకములు ఇవియే తలకు భారములు 

వేషము మారిన ఏమి గల్గునోయీ, మనసులోని మైల తొలగాలిగదా 27 
గుణమును ధారణ చేయకయే నొసటితో నమనమనమొనర్చిన, 
ధర్మరసము (ప్రవహించి పోవును, మిగిలినది పగిలిన కుండయే 28 
ధర్మము పేరుతో ఎన్నెన్ని _భష్టాచారములు చేసినారు 

జనుల మనమున వ్యాకులత పెరిగి, వృద్ధిబొంది దుఃఖభార మైనది 29 
మందిరములో, మసీదులో పొర్పినను భగవాను డెవరికి దొరికెను? 
సేవాకరుణా, _పేమలతో న్యయం భగవానుడు కావలెను. 30 
శుద్దధర్మము జగత్తున మేల్కొ_నవలెను, 

సం పదాయములనుండి దూరము కావలెను, 

జనులందరికి కల్యాణపథము నిచ్చునిది 

మంగళము చేకూర్చుటతో సంపూర్ణ మగునిది. 31 


మ్‌ బసవయ్య 
శుభాశంస! 


యువ భారతి రజతోత్సవ 
కవితాకన్యకలు లాస్యకలనానిపుణల్‌ 
నవనవ భావస్సురణలు 

దివిభువి సుషమావిభూతి తేజరిలునహో! 


అభినవ యువభారతిలత 

అభిత శుభ సుకవితాలతాంత స్తబ కాల్‌ 
పభవింప జేసి ముదమున 

సభాసదుల కింపునింపు సద్వాసన లన్‌. 
సురభిశ శుభభావములన్‌ 

సరసములౌ కవిత లల్లి సహృదయులహృదిన్‌ 
పరమానందము నింపుచు 

పరిఢవిలుత! భావిని యువభారతి జగతిన్‌. 


(పతిభానిధులౌ సుకవులు 

'మతిమంతు లుపన్యసింప మాధురు లొలుకన్‌ 
మితహిత రసవద్వాజ్ముఖ 

మతులిత సన్నుతికి పాతమై రాణించున్‌. 


“నందిని” యువభారతి |పీయ 

నందిని పాజ్ఞజన హృద యనందిని రసని 
ష్యందిని చిరమిహభువి నా 

నందము నందించుగాత! నవరసధునియై, 


డౌక్టర్‌ జి. వి, సుుబహ్మణ్యం 


ఆం|ధ జనతకం నవతకు 
(యువతకు) అంకితమ్ము 


చిమ్మ చీకట్లను వీదరించుట కంపె 
చిరుదివ్వె "వెలిగించు శీల్చ "మెరిగి 
సామాన్య జనులలో సాహిత్య చైతన్య 
నందీ ప్రి పోషించు సభలు తీర్చి 
కమనీయ కావ్యాల కవితా కళా శిల్ప 
వె భవాల్‌ వివరించు (ప్రభలు చిమ్మి 
మానవ మూల్యాల మహనీయ నంస్క్టృతి 
నిర్మాణ శితణ నీతి నెరపి 


భారతీపాద మంజీర భవ్యరవము 
తెలుగువారల గుండెలో వెలుగునబ్లు 
చెలగు యువభారతీ సంస్థ జీవితమ్ము 
ఆంధ జనతకు నవతకు అంకితమ్ము 
ఆంధ జనతకు యువతకు అంకితమ్ము. 


